సనాతన సారథి 
సత్య ధర్మ శాంతి ప్రేమలద్వారా మానవజాతి సామాజిక నైతిక ఆధ్యాత్మిక 
గో చ 
అభివృద్ధికి అర్చితము: 














సంపుటము 34 జూన్‌ 1991 సంచిక 6 
....విషయసనసూచిక . 
జనసీజన్మభూమిశ్చ.... ఎ. శ్రీవారి దిన్యబోధ ee Hl 
సందర్శనం, చక్కదసాలసొయి — కరుణశ్రీ .. 8 
బృందావనంలో వేసవితరగతుల విశేషాలు. ___ వి. వేంకపేళ్వర్లు ce M8 
మమత నుంచి మాధవత్వావికి — పాతూరి ప్రసన్నం ఎం 12 
భూలోకస్వర్థం పుట్టపర్తి _- ఏకా, రామచంద్రరావు .... 155 
సొయినాథా ! _- న, వెం. రంగనాథస్వామి ME aa 
ధన్యహో 1 ఈశ్వరాంది |! —__ “కవికుమార్‌ * cee 158 
సీతికల్లినజాతి నీజమైనజాతి — ్రీవారి దివ్యబోధ లీ ర్‌! 
వేదస్వరూపం — శ్రీవారి: దివ్యబోధ ee 162 
(వసన్నసాయి కలా ఏరుభొబ్ల సూర్యనారాయణ 167 
(వత్యక్షదై వం __- తూర్లపాటి రాధాకృష్ణమూర్తి fn 
సాొయిపంచకం — షిక్‌ ఆలీ ల 168 
© (శ్రీ సత్యసాయి బుక్‌ అంద్‌ పబ్లి కేషన్స్‌ (టను 
నంవత్సర చందా : తెలుగు లేక ఇంగ్లీష్‌ : 
ఇండియా: రూ. 20)., ఓవర్సీస్‌ : ఎయిర్‌ మెయిల్‌ రూ 140/- 


సీ మెయిల్‌ రూ. 70). 1.5. $4.5, ఓ 25 U.S. $89, £5.00 
ఆంధ్రపదేశ్‌, అనంతపురం జిల్లా (ప్రశాంతినిలయంలోని (క్రీ సత్యసాయి బుక్స్‌ ఆండ్‌ పబ్లి కేషన్స్‌ 
(పెస్పులో _సమోద్‌ కుమార్‌ సూరిచే * శ్రీ సత్యసాయి బుక్స్‌ ఆండ్‌ పబ్లి కేషన్స్‌ (ట్రన్లు * తరపున 
ముద్రింపబిడి, (పచురింపబడినది, సంపాదకుడు ; వి కె. నరసింహన్‌, 


ళం ళో 


ట్‌. 


శ, ఓ నీలీ టోల్‌ ho ల్‌ pa 





గురుదేవ వాణి: 


alll lid Ld 


జనని జన్మభూమిశ్చ... 


RRRRRRRRRR RR మ న 


శ్‌ 
ను 
శ్‌ 
షో 
న 


నేసవివెన్నెల: 


వైన్‌ 


నర్‌ రదర మనన 


“ పపంచములో మానవుడు సకలవిద్యలు నేర్చుకొని సభను జయింపవచ్చును, పరిపూర్ణ 
బలాఢ్యుడై రణరంగమున యుద్దము చేయవచ్చును. రాజరాజైపుట్టి రాజ్యమును పరిపాలిం 
పవచ్చును* గోదాన, హిరణ్యదానములు చేయవచ్చును. అవసరమైనచో, ఆకాశమందున్న 
నక(తముల లెక్కను తెలిసికొనవచ్చును. సమస్త జీవరాసుల పేర్లను సులభముగా చెప్ప 
వచ్చును. అష్టాంగ విద్యలను నేర్చుకోవచ్చును. సాహసకృత్యాలతో ' చంద్రమండల” 
మెన చేరవచ్చును. కాని, మానవుడు తాను దేహేందియములను అరికట్టుకొని, మనస్సును 
నిలకడగా నిల్బుకొని, అంతర్ముఖియె నిశ్చల, నిస్సాార్థహృదయుడై నిలువగలడా? ” 


(పిమస్వరూపులైన విద్యార్థులారా ! 
విద్యాబోధకులారా ! విద్యాభి మానులారా ! 


ఇది నవిననాగరికత యుగం, సాంకేతిక 
విజ్ఞానశాస్త్రము విలసిల్టునట్టి కాలం, ఒకవైపున 
ప్లాస్టిక్‌, ఎలక్ట్రానిక్‌ మరియు కంప్యూటర్ల 
ద్వారా అణు శక్తికి సంబంధించిన రంగము 
నందు, అంతరిక్షమునకు సంబంధించిన రంగ 
మునందు శాస్త్రజ్ఞులు ఆశ్చర్యకరమైన 
అభివృద్ధిని నెలకొల్పుచున్నారు. ఇంతేకాక, 
నేడు కృత్రిమమైన (గహములను తయారుచేసి 
గగనమారమునకు పంపుతున్నారు. అణుశక్తి 


141 


పరిశోధనచేత అనంతమైన కాలమును, కర్మ 
మును, ధనమును వ్యయం చేస్తున్నాడు. కానీ 
ఈ పరిశోధనకు సంబంధించిన, తగిన పరిశీలన 
ఏమాతమూ కనిపించుటలేదు. ఒకరికి మించి 
మరొకరు అభివృద్ది చెందవలెనని, నీతినిజాయి 
తీలను విస్మరించి, తమ స్వార్ద, స్వప్రాయో 
జనముల నిమిత్తమై అనేక విధములుగా పాటు 
పడుచున్నారు. 


ఒక వైపున విజ్ఞానశా స్త్రము విరివిగా పెరిగి 
పోవుచున్నది, రెండవ వైపున నైతిక, ధార్మికః 
ఆధ్యాత్మికములలో మానవ త్య 0 అతి 


ఘోరంగా క్షీణించి పోవుచున్నది. ఈనాడు 
మానవునకు కావలసినది పవిత 
హృదయులైన బాలబాలికలు కావాలి, 
నిస్సాార్థ హృదయులు కావాలి, దేశమునకు 
తమ జీవితమును త్యాగం చేసే వీరులుకావాలి. 
కానీ దురదృష్టవశాత్తు ఈనాటి మానవుడు ధన 
కనక, వస్తు, వాహనాదులచేత సుఖశాంతులు 
పొందగలడని భావిస్తున్నాడు, (భమిస్తున్నాడు. 
నిజముగా ధన, కనక, వస్తు, వాహనాదులందు 
సుఖశాంతులు వఏమా(త్రము లేవు. ఒకవేళ 
సుఖము అనిపించినా, తాత్కాలికమైన సుఖ 
మును అందియ్యవచ్చునేమోకాని, నిజమైన 
సుఖము బయట పరిస్టితియందుగాని, బయట 
వస్తువులయందుగానీ మనకు కానరాదు. 


మానవతా విలువ 


(పాచీనకాలము నుండి భారతదేశము 
నందు రారాజులంతా యతిరాజులను ఆశ 
యించి, వారిద్వారా శాంతిభ దతలను అందు 
కోగలుగుతూ వచ్చారు. కేవలం మానవునకు 
(పధానమైన శాంతి అత్మజ్ఞానమునందు 
మాతమే లభించునే గాని, అన్యమార్ధము లందు 
లభ్యము కాదు. ఈనాటి మానవుని మనస్సు 
నైతిక, ధ'ర్మికములందు ఇంత ఘోరముగా 
కీణించటానికి కారణము ఏమిటో విద్యార్థులు 
గుర్తించుట అత్యవసరము. శీలరహితమైన 
విద్యవల్ల, మానవత్వములేని భౌతిక విజ్ఞానము 
వల్ల, నీతి లేని వ్యాపారమువల్ల, నిజములేని 
రాజకీయ తంతమువల్ల (పపంచము అనేక 
విధములైన కష్టములకు, నష్టములకు గురౌ 
తూవచ్చింది. ఈనాటి మానవత్వములో తరిగి 
పోయిన దివ్యత్వాన్ని విద్యార్థులు పునరుద్దరింప 


[42 


చేయాలి, విద్యార్థులయ ౦దు జాతీయతాభావం 
అభి వృద్ది చెందాలి. ఈనాటి విద్య కేవలము 
తెలివితేటలను మాడత్రమే పెంచుచున్నది కాని, 
సద్ధుణములను ఏమాత్రము అభివృద్ది గావిం 
చుట లేదు. ఈనాటి విద్యార్థి మస్తకమును 
పుస్తక ము వలె మార్చుకోగలుగుతున్నాడేగాని, 
నిత్యజీవితమున౦దు మానవతా విలువలను 
ఏమా తము పెంచుకోవటం లేదు. నిత్యజీవిత 
ములో సత్వ్యమార్గమును గుర్తించి తగినటు 
వంటి ఆచరణలో పెట్టాలి. 


పాపభీతిలేని హేతువుచేత, దైవ(పీతిలేని 
బుద్దిచేత మానవులందు నేడు మానవత్యం 
అనేది పూర్తిగా అణగారిపోయినది. ఈ కారణ 
ములబేత నేడు “విశ్వశాంతి” కిదే వప్ణవం, 
ఈనాటి మానవుడు పాపభీతి, దైవ పీతి, సంఘ 
నీతి ఈ మూడింటినే ముఖ్యంగా హృదయ 
ములో నింపుకోవాలి. నేటి విద్యలు కేవలం 
తెలివితేటలను మాత్రమే పెంచగలుచున్న వే 
కాని, ఏ కొంచెమైనను సద్ధుణంబులు పెంచుట 
లేదు. కోటివిషయములు తెలిసికొని యుండి 
నప్పటికిని, ఒక్క సధుణం లేకపోయిన చో 
ఫలమేమి యుండును? కనుక, ఈనాటి 
మానవునకు (పథాన మైనది మానవతావిలువ, 
నేడు నీతి, నియమాలతోకూడిన నేతలు 
కావాలి. ఈనాడు ప్రచారప్రబోధలు ఆచరణలో 
కనిపించాలి, 


జీవిత లక్ష్యం 


ఈనాటి మానవ జీవితము అమితవ్యయ. 
ముతో కూడివుంటున్నది. ఈనాడు సాంకేతిక 
విజ్ఞానశాస్త్రం విరివిగా పెరిగిపోయినది. దీనివల్ల 


ఈనాటి సమస్యలు మనకు ఏిమ్మాతము తీరవు. 


మానవుని సమస్యలు తీరవలెనన్న మానవుని 
ద్వారానే తీరవలెను, మానవుని (పవర్తన 
ద్వారానే ఈ సమస్యలు తీరిపోవాలి. మాన 
వుడు మానవుడుగా జీవించాలి, మానవ త్వ 
మును అభివృద్ధి గావించుకోవాలి, విద్యలన్నీ 
కేవలము ఉద్యోగ నిమిత్తమై ఆచరించేవిగా 
మీరు _భమిన్తున్నారు. ఉద్యోగమునకు విద్యకు 
ఉండిన సన్నిహిత సంబంధ బాంధవ్యమును 
(తు ంచివెయ్యాాలి. Education should be for 
life not for living. జీవించటము (పథానము 
కాదు. మనము జీవిత లక్ష్యాన్ని గుర్తించాలి. 
జీవితమంకే ఏమిటో ఎవ్వరూ పుబోధించుట 
లేదు, మానవజీవితము చాలా పవ్నితమ్రైనది, 
దివ్యమైనది. ఇట్టి మాన వత్వాన్ని మనం విస్మ 
రించి భౌతికమైన, లౌకికమైన పాంచభౌతిక 
సుఖముల నిమితమై అనేక విధములుగా 
మనం (పాకులాడుతున్నాము, మనకు భౌతిక 
మైన అనుకూలములు అవసరమే కాని, జీవిత 
మంతా దానికే అర్సించరాదు. 


మానవుడు క్షీణించిపోయినా 
ఆశయాలు మరణించవు 
(పపంచములోని సమస్త వస్తువులు ఒకా 
నొక కాలములో మాక్సు చెందుచున్నవి. (ప్రతి 
మానవుడు ఒకానొక కాలములోపల ' క్షీణించి 
పోతున్నాడు, మానవుడు మరణించినప్పటికిని 
మానవుని ఆశయాలు మరణించవు, అవి చిరం 
జీవిగానే ఉంటాయి. కనుక మనము అదర్శ 
జీవితమును అనుభవించాలి, అశయాలను 
అభివృద్ది పరచుకోవాలి. అదియే అమరత్వ 
మైనది? అదియే అమృతమైనది, ఇట్టి ఆశయా 
లను ఈనాడు జగత్తునకు వ్యాపింపచేయా లి, 


143 


(పాచీనశాలము నుండి మన భారతదేశము 
ఆనంతమైన ఆత్మ బోధలు సల్పుతునేవస్తున్నది. 
మీ జీవితమును దేశమునకు అంకితం గావిం 
చుకొనేటటువంటి భావముతో మీ హృదయ 
మును నింపుకోవాలి. కేవలము స్వార్థము సరి 
యెనది కాదు. * Fish is better than sel- 
fish” మానవుడు కేవలము స్వార్హములోనే 
మునిగి జగత్తులో సంచారంచేస్తూ, జగత్తులో 
ఉండిన దుర్గుణములను, దురాచారములను, 
దురహంకారములను విమాతము రూపుమాపు 
చేయలేకపోతున్నాడు. ప్రేమను పెంచుకోవాలి. 
విశాలమైన మనస్సు అభివృద్ధిగావించుకో వాలి. 


క్వాంటిటీ కాదు _ క్వాలిటీ కావాలి 


ఈనాడు ఎక్కుడ విద్యాసంస్థలు అధికంగా 
పెరుగుచున్నవో, ఎక్కడ న్యాయశాస్త్రములు 
అధికంగా పెరుగుచున్నవో అక్ష డనే అవిద్యలు; 
అన్యాయాలు; అ(క్రమాలు, అనాచారాలు--- 
అధికంగా పెరిగిపోవుచున్నాయి. ఏ విద్యాసం 
స్టలు, ఏ న్యాయస్థానములు లేనట్టి కారడవుల 
యందు, పల్గెలయందు సహజజీవితాన్ని అంతో 
ఇంతో అక్కడ మానవులు గడుపుచున్నారు 
ఈనాడు దేశమంతా ఇంతగా దిగజారి 
పోవటానికి కారణమేమిటి? విద్యాధికుల 
యందు మితిమీరిన ఆశలు పెరిగిపోవుచున్న వి, 
మన మనోశాంతి మనయందే ఉంటున్నది 
కాని బయట (ప్రపంచములో ఎక్కడా లేదు, 
ఉండదు. ఎన్ని చదువులు చదివినా, 
ఏమి (పయోజనం? “ఎన్ని చదువులు చదివినా 
లాభం లేదు. ఆతని ఫౌలభాగమందు (వాయ 
బడిన “వ్రాతి తప్పించుటకు ఎవరి తరంకాదు, 
చెక్టబుద్ధులు ఆతని మెదడులో ప్రవేశించె 


నేని మంచి బుద్దులన్నియు ఎండబారును- 
బెండుబారును ”. ఈనాటి మానవుని (పతి 
ఒక్క అడుగు అధర్మములో పడుతోంది [పతి 
పలుకులోను సత్యం సడలిపోవుచున్నది, (పతి 
చూపులోను (పేమ క్షీణించి పోతున్నది, (పతి 
. ఆశలోపల దూరదృష్టి నశించిపోతున్నది, (ప్రతి 
కోరిక స్వార్ధరూపాన్ని థరిసోంది. మానవుని 
యందు అభ్యుదయ భావాలు ఆడుగంటిపోతు 
న్నవి. చైతన్యము చల్లబడిపోతున్నది కుల, 
మత భేదాలు మారణ హోమాలు చేస్తున్నాయి. 
రాగద్వేషాలు స్వేచ్చా విహారములు సల్పుతు 
న్నాయి. నిజము చెప్పాలనుకొంకు, మానవ 
త్వమే పూర్తిగా నశించిపోయింది. మనకీనాడు 
Quality కావాలి, Quantity కాదు. 


సమాజ చింతన 


ఈనాటి చదువులన్ని [పపంచములోగల 
విషయాలను తలలో చేరుస్తున్నాయి. అట్టి చదు 
వులు చదువులుకాదు, “లోకాస్పమస్తా స్పుఖినో 
భవంతు " అందరూ కేమంగా ఉన్నప్పుడే, 
నీకు కూడా క్షేమం. ఈనాటి విద్యావంతులు 
కేవలం తన వ్యక్తిత్వాన్ని కోల్పోయి, తన 
కుటుంబాన్ని తన దృష్టిలో పెట్టుకొంటున్నారు 
కాన్మి ఆట్టివారలు తమ మనస్సులో ఏమాత్రం 
“సమాజ చింతన” చేయటములేదు. 
సమాజమే లేకపోతే, మనం ఎక్కడ వుంటాం? 
మన జీవితమంతా సమాజముతో కట్టబడి 
యున్నది. సమాజము క్షేమముగా ఉన్నప్పుడే 
మనకు క్షేమం. పరదూషణ (ప వేశ పెట్టరాదు, 
ఎవరిని హాస్యాస్పదం చేయరాదు, పరులను 
చిన్నపుచ్చరాదు, పరుల దోషములను మనం 
ఎప్పుడు ఉచ్చరించరాదు. కనుక, నీకు చేత 


144 


నైతే ఉపకారం చేయి, లేకపోతే ఊరికే కూర్చో. 
ఊరికే కూర్చుంటివా, నీవు ఉపకారం చేసినను 
ఇతరులకు అపకారము చేయవద్దు; అదే నీవు 
సే పెద ఉపకారం, 
తల్షిదం(డ్రులే బాధ్యులు 

విద్యార్థులారా ! 

విద్యావిధానంలో అనేక పెడమార్గములు 
పట్టుటచేత నే, విద్యార్థుల భావాలు పెడమార్గాన్ని 
అనుసరిస్తున్నాయి. విద్యార్థులు ఏనాడు దుర్మా 
రులు కాదు. పమిత హృదయులు, నిస్సా ర్ట 
హృదయులు. ఇంటిలో తల్లిదండ్రులు, విద్యాసం 
స్థలలో గురువులు పెడమార్గాన్ని పట్టిస్తున్నారు. 
తల్లిదండ్రులకు (పేమ ఉండుట సహజమే, 
కాని ఆ (ప్రేమ మితిమీరిన_పేమగా ఉండ 
రాదు. -బిడ్డలు ఏవిధముగా పెరుగుచున్నారు ? 
ఏవిధమైన నడతలలోనున్నారు అనేటటువంటి 
ఆలోచన కల్గి బిడ్డలను చక్కగా Watch చేస్తూ 
రావాలి. ఈనాటి తల్లిదం(డ్రులే ఇటువంటి 
బాధ్యతలను గుర్తింపలేకున్నారు, ఇంక పిల్లల 
కేమి చెప్పగలరు? పిల్లలను 'స్వెచ్చగా విడిచి 
పెట్టి, వాళ్లు రాత్రి 12 గంటలకో లేక 2 గం[॥ 
లకో ఇంటికి వచ్చినా వారిని ఎమా(తమూ 
(పట్టించు టలేదు, అట్టితల్లి దండులు వారిని 
ఎంతగానో |పాడుచేసుకొంటున్నారు. ఈనాటి 
విద్యార్థులలో Manners గాని, మంచి(పవర్థ్ధన 
గాని, (కమశిక్షణకాని ఏమాాతము కనిపించుట 
లేదు, ఇది పిల్లల దోషముకాదు తల్లిదండ్రుల 
దోషమే. మితిమీరిన _పేమను తల్లిదండులు 
చూపుటచేత, పిల్లలు పెడమారమును పట్టుట 
జరుగుచున్నది. కనుక, తల్లిదం్శడులు కూడ 
దీనికి కొంత బాధ్యులౌతారు. 


కతి దోషం కాదు=కత్సి పట్టిన వ్యక్తి దోషం 


విద తోబాటు Science and Technology 
కూడ అవసరమే. 5016866 చెడ్డది కాదు. కాని, 
దానిని నీవు ఉపయోగించుకొనే విధానములో 
చెడు మారము జరుగుచున్నది. చేతిలో కత్తి 
వుంటుంది. ఆకత్తితకో పండ్లు కోసుకోవచ్చు, 
కూరగాయలు కోసుకోవచ్చు. కాని అ కత్తితో 
ఇంకొకరి గొంతునుకూడ కోయవచ్చు. అది 
కత్తిదోషముకాదు, ఆ దోషము కత్తి పట్టిన వ్యకి 
దోషము. 5016066 ఆలాంటిదే. కనుక ఈనాడు 
ఆధ్యాత్మికము లేకపోతే సైన్సు (గుడ్డిది, 
అందుచేత, సైన్సు మరియు అభ్యాత్మికము- 
ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని Negative 
Positive మాదిరి చేర్చాలి. ఈనాటి సైంటిస్టు 
లందరు అన్నీ తెలుసుకోవటానికి (పయత్నిస్తు 
న్నారు, కాని తనను. తాను తెలుసుకోవటా 
నికి ప్రయత్నము చేయుటలేదు. అన్నింటిని 
వశము చేసుకోవటానికి (పయత్నిస్తున్నారు. 
కాని, తన S౭58 తాను Control] చేయటా 
నికి పయత్నించుట లేదు. 


సీ మాతృదేశమునకు సేవ చేయి 


విద్యార్థులారా ! మీరు విద్యావంకులై 
చక్కని అదర్శముతో (పపంచములోనికి వెళ్లి 
అన్ని రంగములందు మీ ఆదర్శములు (పతి 
ష్లించాలి. కేవలము డిగీ నిమిత్త మై 
మీరు చదువనక్కరలేదు. కేవలం మన 
హృదయతృప్తి కోసం చెయ్యాలి. * విద్య డిగీం 
లకొరకను వెజ్టివీడి, సేవా వృత్తికై మీరు జంక 
టోక [పాక్సృతమైన సేవలను మీరు సల్ఫ్బ 
వలయు” దేశసేవ చెయ్యాలిగాని ఏ ఇంజ 


145 


నీరింగోో ఏ మెడికలో, ఏ విధమైన సైంస్ఫో 
పాసై ఏ ఇరాన్‌ లేక ఆమెరికా, 
జర్మనీ, జపాన్‌ ఎక్కడకో బయలుదేరి పోవ 
టం ఇది చాలా దెశ్నదోహం. పుట్టి, పెరిగి 
మిమ్మల్ని అభి వృద్ది గావించిన భారతదేశము 
నకు సేవచెయ్యాలి. ఏ దేశమువారు ఆ దేశము 
నకు సేవ చెయ్యాలి. కన్నతల్లిని వదలి, 
ఎవరినో మన తల్లి అని ఆశయించుట ధర్మ 
మందురా? “ జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి 
గరీయసి” మన జన్మభూమికి మన మాతృదేశ 
మునకు మనము సరియైన ఆదర్శమునందిం 
చాలి, ఈ చదువుకున్న పిల్లలందరూ విదేశా 
లకుపోతుంకు భారతదేశము యొక్క పరిస్థితి 
ఏమిటి? అక్కడికిపోయి మీరు లక్షలు సంపా 
యించేకం కు ఇక్కడ మీరు వందలు సంపా 
యించండి అదే శాంతి. అదే మీయొక్క నీతి, 
Money Comes and Goes (థనము వస్తుంది 
పోతుంది); రాన్సి 
Grows (నీతి వస్తుంది అది సెరుగుతుంది), 
నీతిని మీరు పెంచుకోవాలి. 


మనస్సే మూలం 


Morality Comes and 


మన దేశాభిమానమే మనకు లేకపోతే, 
దేహాభిమానము ఎట్లా వస్తుంది? దేహము - 
దేశము రెండు బింబ (పతిబింబములు. మనం 
ఏ దేశమునకుపోయి బిక్షము ఎత్తనక్కరలేదు. 
భారతదేశములో లేనిది, ఇంక ఏదేశములో 
కూడా లేదు. కేవలము దేకాభిమానం దురభి 
మానం కాదు. ఉన్న సత్యమది. [పాచీనకాలం 
నుండి అన్ని విద్యల యందు అభివృద్ధి గాంచి 
నట్టిది భారతదేశమే, కానీ ఏనుగెట్ట్లు తన బల 
మెరుగలేదో, అప్టనారు నేడు భారతీయులు, 


విదేశముల ఆక రణలకు మనం బానిస 
లైపోయి, మన నిజమైైనశక్తిని మనము కోల్పో 
తున్నాము* ఈ సైన్సు అనేది బాహ్యదృష్టి, 
ఆధ్యాత్మికము కేవలం అంతర్‌ దృష్టి. “ పశ్య 
తీతిపశుః”, బయటదృష్టి వలన ఏమి [పయో 
జనము? ఇది కేవలము (పాకృత సంబంధ 
మైనది. శబ్ద స్పర్శ, రూప, రసన, గంధాదు 
లతో కూడినది. అ౦తర్‌ దృష్టిని పెంచుకోవాలి. 
మన బంధమునకు, మోక్షమునకు అన్నింటికి 
మనస్పే మూలకారణం, 


హృదయమనేది'లాక్‌” _ మైండు అనేది'కీ” 


9 హృదయమే ఒక పెద్ద Lock. అది 


ఏకమలంతో తెరవటానికి వీలుశకాదు.. 


అది చాలా భఖ దమైనది. మన మైండు 
దీనికి మఠ. ఈ మైండు అనే కల ని హృదయ 
మనే Lock లో పెట్టి Right Side Turn చేస్తే, 
Open అవుతుంది, Left Side చేస్తె, Lock 
అవుతుంది. అదే విధముగనే మనము (పపం 
చము వైపునకు Turn చేస్తే Attachment 
అనగా బంధన, దివ్యత్వము వైపునకు 100 
చేస్తే అది Detachment. కనుక Attachment, 
Detachment లకు మన TUrMning Difference, 
Same Lock and Same Key మనము Out 
look లో పోతున్నాము కాబట్టి అంతా బంధన 
లో పడిపోతున్నాము. అంతర్హృష్టిని మనము 
అభివృద్ది చేసుకోవాలి. ఇదే నిజమైన చదువు, 
ఈ చదువుతోబాటు మనకు ఈ అలౌకిక విద్య 
అవసరమే. ఈ చదువులు చదువకూడదని 
చెప్పుటలేదు. ఏది చేసినప్పటికిని, నీవు (శ్రద్దగా 
చెయ్యాలి. (పతీ పని (పేమతో చెయ్యాలి. 
“నా కిష్టమైన పని మాతం _పేమతో చేస్తున్నా 


146 


నంటే” అది సరియైన సమాధానము కాదు, 
సరియైన పని కాదు. ఏ పని చేసినా (శద్దగా 
చెయ్యాలి. ఏ పని చేసినా ఒక సాధన (కింద, 
దైవార్పితము (క్రింద చెయాలి. 

విద్యార్థులారా! మీరు పుట్టినందుకు, 
విద్యన భ్యసించినందుకు, భారతదేశములో 
జీవించినందుకు తల్లిదండులకు సతీర్తిని 
తెప్పించండి. మన భారతీయ సంస్థృతియందు 
“ మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో 
భవ, అతిథిదేవో భవ” అనేటటువంటి (పథాన 
ములైన సాqపదధాయములుంటున్నాయి. నీ 
వెంతటి గొప్పవాడవెనప్పటికి, మరి నీవెంతటి 
Prime Minister గా మారినప్పటికిని ని తల్లికి 
నీవు కుమారుడవే. కనుక మొట్టమొదట తల్లిని 
గౌరవించాలి, అటుపిమ్మట తండిని గొరవిం 
చాలి. తల్లిదండులను గౌరవించలేని వ్యక్తి ని, 
ఇంక లోకము వీమాతము వానిని గౌరవిం 
చదు. నేడు పిల్లలు తల్టిదయడులను చూస్తే 
ఒక విధమైన స్నేహితులుగా సంచరిస్తున్నారు. 
ఇటువంటి విషయములను తల్లిదం డులు 
ఆంగీకరింపకూడదు. ఆ రీతిగా చేసినచో 
ఆ పిల్లల జీవితమును తల్గిదండులు పాడు 
చేసినవారు అవుతారు. ఇందుకొక చక్కని 
ఉదాహరణ కలదు. 


(ప్రేమ్‌చంద్‌ కుమారుల (ప్రవర,న 


గేమ్‌ చంద్‌ అనే వ్యక్తి ఒక గొప్ప 
మహాకవి. అతని జీవిత చరిత చక్కని ఆద 
రృములతో కూడి ఉంటుంది. అతనికి ఇద్దరు 
కుమారులుండేవారు. ఆ పిల్లలిద్దరూ అలహా 
బాదులో చదువుచు౦డేవారు. (పేమ్‌ చంద్‌ 


అతని భార్య ఇద్దరు కలసి నైనిటాల్‌కు 
(పయాణమై పోతున్నారు. వారి పయాణము 
నకు ముందుగా తమ పిల్లలిద్దరిని * మీరిద్దరు 
ఘైషన్‌కు వచ్చి మమ్మల్ని చూడవలసింది.” 
అని జాబు (వాసినాడు. అ జాబు అందుకొని, 
ఆ పిల్లలిద్దరూ స్రేషన్‌కు వచ్చారు. పెద్ద 
కుమారుడు తల్లిదం[డులను చూడగానే 
క్ట అమ్మా! నమస్కారము, నాయనా! నమ 
సారము” అని రెండు చేతులు జోడించు 
కొని నమస్కరించినాడు. రెండవ కుమారుడు 
మాతము రెండు చేతులు రెండు జేబులలో 
పెట్టుకొ ని How are you Mummy? How are 
you Daddy? అని ఈ విధంగా తల్లిదర్శడు 
అను పలకరించినాడు. రెండవ పిల్లవాడు 
మాత్రము తల్లిదండ్రులకు నమస్కారము 
కాని గౌరవము కాని చూపించలేదు, 
(పేమ్‌ చంద్‌ రెండవ పిల్లవాని వైఖరి గమనిం 
చిన తక్షణమే, ఆతని మనస్సునకు ఏదో ఒక 
పెద్ద Shock తగిలినకైనది. కాని ఆతడు తన 
భావాన్ని పైకి వెల్లడింపక, * ఎట్లా చదువు 
చున్నారు?” అని కేమసమాచారములు విచా 
రించినాడు. అంతలో రైలు కదలిపోయింది, 
పెద్దకుమారుడు రైలు కదలి పోయేంతవరకు 
నమస్కారము చేస్తూ నిలుచున్నాడు. ఈ చిన్న 
కుమారుడు మ్మాతము తాను “*టా,టాో 
అంటూ నిలుచున్నాడు. అటు తరువాత ఆ 
పిల్లలిద్దరు ఇంటికి వెళ్ళిపోయినారు. 


(పేమ్‌ చంద్‌కు రెండవ కుమారుని చర్య 
మానసికముగ ఎంతో అసంతృప్తిని, అశాంతిని 
కలిగించింది. ఆమ్‌ చంది భార్య భర్తను 
చూచి, “ ఏమిటండీ! మీరింతగా అశాంతిని 


147 


Feel అవుతున్నారు ? అని అడిగింది. (ప్రేమ్‌ 
చంద్‌ భార్యను చూచి, * రాచితివా! చిన్న 
వాడు మనకు నమస్కారము చేయలేదు. 
చిన్నవాడు మనకు Repe0t ఇవ్వలేదు” 
అన్నాడు. తిరిగి ఆతడు “ చూచితివా! మన 
చిన్నవాడు మనకు నమస్కారము చేయలేదు” 
అన్నాడు. ఈ విధముగా అనేక పర్యాయము 
లు (పేమ్‌చంప్‌ భార్యతో చెబుతూ వచ్చాడు. 
(పేమ్‌చంవ్‌ భార్య తన భర్తకు ఈ విధంగా 
సమాధానము చెప్పింది, * ఎందుకండీ ! వాడు 
మనకు నమస్కారము చేయకపోవటములో 
వచ్చిన నష్టమేమిటి? కాబట్టి మీరింతగా బాధ 
పడకూడదు” అని పల్కింది. (_పేమ్‌ చంద్‌ 
తాను పొందిన బాధను ఈ విధంగా భార్యతో 
వ్యక్తం చేసికొన్నాడు, “నా నిమిత్తము కాదు 
నేను బాధపడుతూ ఉండేది, వాని భవిష్యత్తు 
చెడిపోతుందని, పాడైెపోతుందని బాధపడు 
చున్నాను” అన్నాడు. కాబట్టి, వి విద్యార్థి 
తన తల్లిదండులను గౌరవిసాడో, ఆ విద్యార్థి 
భవిష్యత్తులో చక్కని ఆదర్శాన్ని పొంద 
గలుగుతాడు. 


అదే స్థితికి వచ్చింది ఈ (పేమ్‌ చంద్‌ 
కుమారుల పరిస్థితి, చూచితిరా 1 (ప్రేమ్‌చంద్‌ 
పెద్దకుమారుడు చక్కగా చదివి Bar at law 
పామైనాడు. కొంతకాలానికి ఆలహాబాద్‌లోని 
హైకోర్టులో జడ్జిగా నియమితుడైనాడు. 
హైకోర్టుకు వచ్చిన వారందరూ ఆ పెద్దకుమారు 
నికి నమస్కారములు చేస్తున్నారు అదే అలహా 
బాద్‌లోని ఆ మహెకోర్టులోనే ఈ చిన్నకుమారుడు 
ఒక చిన్న Clerk పని చేస్తున్నాడు. హెకోర్టునకు 
వచ్చిన వారందరికి ఈ చిన్నకూమారుడు 


నమస్కారములు చేస్తున్నాడు. తల్లిదండ్రులకు వారు వారి స్థాయినుండి అ స్వాతంత్యమిచ్చి 
గౌరవమిచ్చిన విద్యార్ధి అందరి నమస్కార నను, మీ స్థాయి నుంచి మీరు చక్కగా 
ములందుకొంటున్నాడు; తల్లిదం (డు లకు గుర్తించి వారిని గౌరవించాలి. మానవుడు నిత్య 
respect ఇవ్వనటువంటి కుమారుడు అందరికీ జీవితంలో ఏ యేవిషయాన్ని, ఏయే సమయ 
నమస్కారములు చెప్పుకుంటున్నాడు. ఇదే ములో, ఏ యెసందర్భములో, వి యే విధముగా 
చర్మితలో మాయనిమచ్చ. కనుక ఎన్ని చదు నడచుకోవాలి, జీవించాలి అనే సత్యాన్ని 
వులు చదివినప్పటికీ, ఎంత ఉన్నత పదవి గుర్తించి, మీరు జీవితములో అట్టి ఆదర్శాన్ని 
ఏలినప్పటికీ మొట్టమొదట తల్లిదండులకు మున్ముందు అందించాలని ఆశిస్తూ, ఆశీర్వ 


గౌరవం ఇవ్వండి. దిస్తూ నా (పసంగాన్ని విరమిస్తున్నాను. 
se పుత్రపేమ చేత తల్లిదండులు ఎంతో __శ్రీవారి దివ్యబోధ 
0తం్యత్యము ఇస్తారు. వారు ఆ స్వాతంత్ర్య 
మును ఇచ్చినప్పటికి మీరు వారిని ఉల్లంఘిం 20 మ--199], 
పక్క వారిని గౌరవించుటకు (ప్రయత్నించాలి. బృందావనం. 
\if 
AO 
సందర్శనం చక్కదనాలసాయి 
ఆరుదెంచెనమ్మ ! మేస్టరుగారి కుర్చీని “జలజల” కురిసెనే! సన్నజాజుల వాన, 
మార్చింగు చేయించు “మాం(ికుండు” చాలులే | అది సత్యసాయి నవ్వు; 
వేంచేసెనమ్మ! వేర్వేరు పూలకు అక్ష “బుసబుస” పొంగెనే! పూర్ణిమాకౌముది, 
రాలు నేర్చిన “ ఐంద్రజాలికుండు * చాలులే! అది సత్యసాయి కరుణ; 
దయచేసెనమ్మ! చ్మితములోని చట్రాయి “ గమగమ * లాడెనే ! కమ్మ కస్తురి తావి, 
సాయిగా మార్చిన క చతురశిల్సి * చాలులే ! అది సత్యసాయిరాక; 
అగుపించెనమ్మ ! వింతగ చింతచెట్టునే “గణగణ” (మోగెనే! గజరాజు మెడగంట, 
కల్పవృక్షము సేయు * గారడీడు ” చాలులే! అది సత్యసాయి యాజ్ఞ; 
నిండుకొలువుండెనమ్మ! మా గుండెలోని “ తీయతీయగ ” పాడెనే! కోయిలమ్మ, 
బొండుమల్లెల ముత్యాల మండపమున చాలులే! అది శ్రీ సత్యసాయి పిలుపు; 
ధర్మ సంస్థాపనార్థమై ధరణి మీద “ మెల్లమెల్లగ ” మెయి సోకె చల్లగాలి, 
మానవుండెన దేవుండు మాధవుండు!! చాలులే! అది మన సత్యసాయి చేయి!! 


కరుణశ్రీ 


148 


బృందావనంలో వెసవి తరగతుల 
విశపాలు 


గీ! అదిగొ! “బృందావనము ” తయీనాదమదిగొ! 1 అదె! కళాశాల! 


సుజాన యజళాల ' 
చా og 


సాయిగోపాల దేవుండు జగతి కొజికు | విశ్వమంగళ “మురళి” విన్సింపసాగె 


గీ॥ అఖిల భారత విశ్వవిద్యాలయ (ప్ర | ధాన పండితుల్‌ వక్కలై తనరినారు 
బాలబాలికా ఛాత్రులు, భక్తవరులు 1 ఆలమందలై, |కోతలై అలరినారుః 
“విరిసె వేసవి తరగతుల్‌ వెన్నెలగుచు” 


భగవాన్‌ (శ్రీ సత్యసాయి బాబావారు పదకొండు 
ఏళ్ళతరువాత [కిందటి సంవత్సరం 20, మే 1990 
(ఏకాదశి నాడు వేసవి వెన్నెల తరగతులను (ప్రారం 
భించి జూన్‌ 3, 1990 (ఏకాదశి) నాటికి ముగించిరి. 
తిరిగి ఈ సంవత్సరం కూడా అదే రీతిగనే ఈ వేసవి 
తరగతులను మే 20, 1991 నుండి జూన్‌ 2, 1991 
వరకు దిగ్విజయంగా యావద్భారత దేశంలో ఎన్నడూ, 
ఎక్కడా, కని, విని యెరుగని రీతిగా జరిపించినారు, 


ఈ వేసవి తరగతులు బృందావనం కళాశాల 
ఆడిటోరియంలో భగవాన్‌ శ్రీసత్యసాయి 
ఆధ్వర్యాన (శ్రీ సత్యసాయి ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ 
హైయర్‌ లెర్నింగ్‌ విద్యార్థినీ విద్యార్థులకు, హైయ్యర్‌ 
సెకండరీ స్కూల్‌ విద్యార్థులకు ఏర్పాటు చేయబడినవి, 
ఈ సందర్భంలో బృందావనం క్యాంపస్‌ కళాశాలను 
ఆత ద్భుత మైన వివిధాలంకరణ లతో విద్యార్థులు అలం 
కరింప జేపినారు. 20-5-1001 సాయంత్రము 4.80 
ని॥లకు ఈ వేసవి తరగతుల ప్రారంభోత్సవమునకు 
ముందుగ వానజల్లులు కురిసి, ఆనాటి (పకృతినంతయు 


149 


చల్లని గాలుల తో హృదయాహ్లాదకరంగా మార్చినది, 
ఉష్ణోగ్రత తగ్గి, (పళాంతవా తానరణమంతటా అలము 
కొన్నది. ఇదంతా భగవానుని సంకల్ప (వభావమే, 


భగవాన్‌ (శ్రీ సత్యసాయి బాబావారు విద్యార్థినీ 
విద్యార్థుల వేసవి తరగతులను (ప్రారంభిస్తూ, “ విద్యా 
ర్దిసీ విద్యార్థులు తమ జీవిశములను నిర్మల, నిస్సా్వార్థ, 
భక్తి భావములతో దేశసేవ'కై అంకితము గావించుకొన 
వలెనని * ఈ సందర్భమున నొక్కివక్కాణి౦ చినారు, 
ఈ తరగతులు కేవలం భారతీయ సం స్కృ తి, 
ఆధ్యాత్మికత అన్న అంశములపై ననే నిర్వహింసబిడి 
నవి. ఈ వేసవి తరగతులలో వేయిమందికి పెగా విద్యా 
ర్లినీ విద్యార్థులు, శ్రీ సత్యసాయి యూనివర్సిటీకి చెందిన 
(పశాంతినిలయం, బృందావనం, అనంతపురం మొద 
లగు కళాశాలల అవ్యాపక బృందంతోసహా అనేకమంది 
వక్తలు పాల్గొనుట జరిగినది. భగవాన్‌ శ్రీ సత్య 
సాయి బాబావారు (పవచించిన దివ్యసందేశాలు మరియు 


'వివిధ వక్తల సందేశాలు ఈ వేసవి తరగతులకు 
వన్నె తెచ్చినవి, విజ్ఞానవికాసమును - చేకూర్చినవి. 
a 


ఈ వేసవి తరగళ = ప్రారంభోత్సవ సమయ 
మున వర్ణాటక రాష్ట్ర గవర్నర్‌ శ్రీ కుర్తీ జ్‌ ఆలంథాన్‌ 
జో్యతులను వెలిగించి, వేసవి తరగత లను పారిరం 
కిం చినారు, శ్రీ సత్యసాయి యూనివర్సిటీ ఉపకులపతి 
యైన డ॥ యస్‌, సంపత్‌ గారు గవర్నర్‌ గారిని ఆహ్వా 
నిస్తూ, “ ఎన్నడూ, ఏ దేశమునందు ఇటువంటి వేని 
తరగతులు జరుపదిడలేదని” ఘంటాపథంగా చెప్పినారు. 
గవర్నర్‌ గారిని ఆహ్వానించుచుస్న సంద ర్భము న 
విద్యార్థులు వేదపఠనం చేసినారు. విద్యార్థినీ విదాస్టలతో 
(వత్యేకంగా ఆహ్వావిం పబడిన అతిథులతో, వందలకొ 
లది భక్తుల తో ఆనాడు సభామంటపము (క్రీక్కిరిసి 
యుండెను. (ప్రతిఒక్కరూ (పనంగసులను వినుటకు 
అనువుగా * లౌడ్‌ స్పీకరు " (పతిచోటా ఏర్పాటు 
చేయబడినవి. 


” ఒక్క శ్రీ సత్యసాయి యూనివర్సిటీనం దే, 
కులపతి విద్యార్థుల మధ్య కలసి మెలసి తిరుగుతూ 
ఇటువంటి కార్యక 9 మాలలో పాల్గొనుట సంభవమని” 
ద్వితీయ యం. బి, ఏ. కోర్సు విద్యార్థియైన చి॥ గణేష్‌ 
తన ఉపన్యాసములో “పేర్కొన్నాడు. 


గవర్నరుగారు జ్యోతులను వెలిగించిన తదుపరి 
ఈ వేసవి తరగతులను (ప్రారంభించుట గొప్ప 
ఆనందదాయకమైన విశేషమని, తమ ఆదృష్టమని 
అన్నారు. అటుపిమ్మట “శ్రీసత్యసాయి విశ్వ 
విద్యాలయం జరుపుచున్న ఈ వేసవి శిబిరము ఇందు 
జరుపబిడుచున్న శిక్షణలు ఎంతో విశిష్టమైనవని, నేడు 
విశ్వవిద్యాలయములు (క్రమ మశిక్షణారాహి త ముతో, 
అనేకమైన అందోళనలతో ఛిన్నాభిన్నమగుచున్నవని, 
(ప్రశాంత వాతావరణములో జరుపుతున్న ఈ వేసవి 
శిబిరముల నుండి (ప్రశాంత సందేశములు వెలువడి 
దేశమునకు శాంతిసంతోషములు (ప్రసాదించునని నా 
ఆకాంక్ష. మీరు ఈ విశ్వవిద్యాలయములో మీ విద్య 
లను ముగించిన తదుసరి మీరు పొందియున్న శాంతి 


సందేశాలను మీకోబాటు కొనిపోయి (పపంచమంతటా 


150 


పలువురకు పంచి పెట్టుదురని నా ఆశ, ఈ విశ్వవిద్యా 
లయంతో మీరు “నముపార్టించిన సత సందేశము 
బయట (ప్రపంచములోని విషమపరిస్థితులను ఎదుక్కొ 
నగల శక్తి, సామర్ణ ములను తప్పక అన్నుగహించు: 
నఏ నా అభిమతం. మనమందరమూ ఒక దేశమునకు 
చెందినవారమని, మన దేశ భవిష్యత్తు, మన సమైక్యత 
వలం మన కార దీక్ష “పె అధారపడి యుండునన్న 
విషయము మనమెన్నడూ మరువరాదు. విచ్చిన్నకర 
మైన మార్గములను అవలంభిస్తున్న విచ్చిన్నవాదుల 
వాదోప వాదములను వినక మన దేశ సమైక్యతకై, 
ఆత్మవిశ్వాసంతో మనము పాటుపడాలి. మన యున 
తరమే నున దేశమునకు అస్తి, వారే మన ఆళాజ్యో 
తులు. మనం సాధించలేకపోయినవాటిని నేటి యువ 
తరము సొధింతురని నా ఆశయము, అదే నా కోరిక, 
జీవితమంజే ఒక అగ్నిపరీక్ష. మీరు ఈ అగ్నిపరీక్షను 
ఎదుర్కొని మీ మీ కార్యకిమాలలో కృతకృత్యులు 
కాగలరని భావిస్తాను, విశ్వపిస్తాను త్‌ అని కర్ణాటక 
గవర్నర్‌ గారు ఉ తేజ కరమైన భావగాంభీర్యంతో 
యువతరానికి తమ సందేశమును అందించినారు, 


[మే 20వ తేదీనాడు గవర్నరుగారి ప్రారంభోస 
న్యానము తదుపరి, భగవాన్‌ శ్రీ సత్యసాయి బాబా 
వారు తమ దివ్యసందేశమును అందించినారు. ఆనాటి 
వారి సందేశము ఈ పత్రికలో (పచురింపబడినది. 
ఈ వేసవి తరగతులందు (శ్రీవారు అను(గహించిన 
సందేశాలు రాబోవు సంచికలలో రాగలవు, ] 


రమారమి 15 రోజులపాటు (ప్రతిరోజూ బాబా 

వారు భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత , ఉపనిష 
తుల (ప్రసంగములతో తమ (ప్రబోధములను అత్యంత 
సులభముగా (పతి ఒక్కరికి కేటతెల్లంగా (పబోధించి, 
నారు. ఇతర విశ్వవిద్యాలయముల నుండి వచ్చిన 
విద్యావేత్తలు కూడా ఈ తరగతులందు పాల్గొని తమ. 
విజ్ఞాన పీయూషమును అందించినారు. భగవానుడు 


సత్యసాయి కాళాశాల ఉపాధ్యాయుల కేకాక, వందలకు. 


షె బడిన ఆహ్వానితులకు, ఉపాధ్యాయ కుటుంబాలకు, 
వెయ్యిసంఖ్యకు పైబడిన విద్యార్థి సీ విద్యార్థులకు__ 
ఉచితవసత్తి భోజన సదుపాయములు ఏర్పాటు చేసి 
నారు. 28వ తారీఖున “సాయికథ” గానము చేయ 
బడినది, మరియు 27వ తారీఖున కర్ణాటక(పాంతప్ప 
బాలళివికాస్‌ విద్యార్థులచే స్ట అరిషడ్వర్ల ములు ” అనే 
నాటకము | పదర్శింపబడినది. 28వ తేదీన మద్రాస్‌ 
(శ్రీ కదిరి గోపీనాథ్‌గారు కర్ణాటకసంగీత సరళిలో 
త్యాగరాజు కీర్తన లలో “ఎందరో మహానుభావులు, 
“నగుమోము కనలేని” అనే కీర్తన లను “54X౦0. 
PHONE” అనే తమ వాయిద్యముపైన ధ్వనింప 
జేపినారు, ఇదే సందర్భమున పి. వి. గోపాలకృష్ణ 
గారు మృదంగము ద్వారా తమ కళాకౌశలమును (పద 
ర్భించినారు, 28వ తేదీన విద్యా ర్జు ల సాంస్కృతిక 
కార్యకఏమము జరిగినది. జూన్‌ 1వ తేదీనాడు తమిళ 
నాడు బాలవికాస్‌ బాలురు దళావతారఘట్టము, షిర్దీ 
సొయి ___ పర్తిసా యి మున్నగు వృత్తాంతములను 


“ నృత్యభంగిమల ” చేత |పదర్శించినారు 2వ తేదీ 
(ప్రాతఃకాలమున వేసవి తరగతుల ముగింపు సందర్భ 
మున ఏర్పాటు గావింపబడిన వీడ్కోలు సమావేశము 
నందు శ్రీవారు తమ సందేశమును, ఆశీస్సులను 
అనుగహించినారు, ఆటుపిమ్మట (ప సొదములను 
అందరికీ పంచిపెట్టినారు, ఆనాటి సాయం్యతం భగవా 
నుసి సమక్షమున విద్యార్థులే షం కార కాక? 
మము నిర్వహింపబడినది. ఈ సందర్భమున కూడా 
భగవానుని ఆశీస్సులందరికీ లభించినవి. 

ఈరీతిగా మహోన్నత (వైభవముగా వేసవి 
తరగతులు భగవానుని సమక్షంలో విజ్ఞాన దాయకంగా 
భారతీయసంస్కృృతికి ఆలవా లంగా, ఆనందదాయకంగా 
ఆధ్యాత్మిక మార్గ మునకు సోపానములుగా కొనసాగింప 
బడి తమ విజయగీతములను పాడుకొన్నవి.... 


వి, వేంకటేశ్వర్లు, 
a) 
పిశాంతి నిలయం, 


శే 


ly ఎంత వీరు(డై నను, ధీరుండై నను దైవ బల ౦ లేనిచో దాను(డై చెడును, 2) కాలుజారి కే 
కలుగదు నష్టము, నాలుకజారితే నరకమురా ! శ్రీ) పశుభావములు పార(దోలిన, పశుపతిభావములు 
ఉప్పొంగును. 4 నీ విశ్వాసమును నీవు అనుసరించుము. పరుల మాటలకు బానిస కావద్దు. 
క్ర స్వార్ధరహిత సేవయే స్వామికి (పీతి. 6) దయగల హృదయమే దై వమందిరం, 1 బాహ్య 
నిశ్శబ్దిత ఎంత (ప్రధానమో, అంతరంగిక నిశ్శబ్దత అంత (ప్రధానం రి సత్యమే నీ తండ్రి. 
$) (పేమయే నీ తల్లి, 10) జ్ఞానమే నీ పుత్రుడు 11) శాంతియే నీ పుత్రిక. 12) ఛిక్తియే నీ 
సోదరుడు. 18) యోగులే నీ మ్మితుల్కు 14) చర్మవాసన కలవాడు ఛండాలుడు, (దిహ్మవాసన 
కలవాడు (బ్రాహ్మణుడు. 15) అనుమానమే ఆస్పికునకు అంటువ్యాధి. 16) అణాలకన్నా గుణాలే 
(ప్రధానం. 17) జీతం ' జీవితం” కొరకు కాదు, జీవించుటకు. 18) హింసయీ కంసుడు, 
అహింసయే పరమహంస. 1% దైవానుగ్రహం కలవానిని ఏ గ్రహం ఏమీ చేయలేదు, 


సత్యసాయి మహితోక్సులు: 


ఇకా 


మమత నుంచి మాధవత్వానికి 





భగవాన్‌ శ్రీ సత్యసాయినాథుని జనని "పేరు 
“ఈశ్వరమ్మ”, ఒక ఆమాయికపు, అక్షరాస్యత 
లేని, సాధారణ సాత్విక గృహిణి. సంప్రదాయాన్ని 
గుర్తించి తన ఇల్లే స్వర్షమనీ, తనవా రే సర్వస్వమని 
ఎంచిన నిరాడంబరురాలు ! భగవాన్‌ అవతరణకు 
ఈశ్వరమ్మను మాతృమూర్తిగా ఎంచుకోవటం ఆమె 
పూర్వజన్మల కఫఃఫలితం, భగవానుని దివా్యను(గహం 
కారణాలు కావచ్చు, అయితే జగ దోద్ధాగణ కోసం 
అవతరించిన నహనీయమూర్తి తల్లి ఒక అమాయికు 
రాలుగానో, ఒక సాధారణ భక్తు రాలుగానో జన్మను 
చాలించికే అందులో (ప తే కత ఏముంటుంది? 
ఆమె కూడా విశ్వజనని స్తాయికి ఎదగాలి. మమతా 
బంధాలలో జీవితాన్ని |ప్రారంభించినప్ప టికీ నిర్మమత, 
నీర్వ్యామాహతల మార్గంలో నడచి, ఆత్మసాకెత్కా 
రము పొందాలి. చరితార్జురాలు కావాలి, తోటి మహిళా 
లోకానికి ఒక మార్షదర్శకురాలై , చిరస్థాయిగా విశ్వ 
జనావళి హృదయాలలో * విశ్వజననిగా ” నిలచిపోవాలి 
కదా! ఆదే జరిగింది ఆమె దివ్యజీవనచ రితలో |! 


మమతాబంధాలు . మాయామోహాలు 
(పతి మనిషి జీవితము అహం, మమతల 
బంధాల్లో ఇమిడిపోయి, అవిద్యా మోహంలో మునిగి 
ఆదే జనన 
మరణాల ఆసంతచకా౨నికి మూల౦గానూ వన 
తత్త్వ కాఫ్ర్రము వివరిస్తోంది ఈశ్వరమ్మ కూడా ఈ 


ఉంటుంది! ఆదే దుఃఖ కారణంగానూ, 


{52 


సాధారణ జీవనస్టితికి ఆతీతురాలుకాదు కదా! అందుకే 
చిన్నారి సత్యన్నారాయణరొ జు బాల్యం నుంచి చేసే 
దివ్యలీలలు చూచి, ఆమె మాతృహృదయం ఆశ్చర్యం 
చెందిన'కే, ఆవేదననూ పొందినది. సత్యానికి దయ్యం 
పట్టిందనో, |దిహ్మరాక్షసి పట్టిందనో లోకం విమర్శి 
స్తుం'పే ఆమె వినలేకపోయింది! “నా బాబు జ్ఞాని కాన 
కరలేదు, లోకానికి గురువూ కానక్కరలేదు ! ఒక 
సామాన్యమైన బిడ్డడుగావుం'టే చాలు భగవంతుడా ” 
అని దైవానికి దండం పెట్టుకొ నేది, 


భగవాన్‌ బాబావారు తమ 14వ ఏట అవతార 
(ప్రకటనచేశారు, ఎంతోదిగులుతో పుట్టపర్తి నుంచి ఆతని 
అమ్మా నాన్న ఉరవకొండకు పరుగులు తీశారు. తీరా 
వారిని చూచిన బాలబాబా * మాయవ సోంది _ మాయ 
వస్తోంది ౫ అన్నారు ఒక కన్నతల్లిగా తన కన్నబిడ్డ 
అలా అనటం నిని, ఆమె విల విలలాడిపోయింది, 
“నన్ను అమ్మా అని పలుకరించవా[” అని (ప్రాధేయ 
పడి అడిగింది, ఆమె మమతను తొలగించుటకై, 
అప్పుడే అవతార (పకటనచేసిన భగవాన్‌ ఆమెకిచ్చిన 
సమాధానం ఏమిటి? “ఎవ రికెవరు?*” అనెను, 
* ఎవరికెవరు? ” అనే ఈ (ప్రశ్న వేసుకోవటంలో నే 
మాయనుంచి మానవుడు విముకు కృుడయే మార్గము 
ఉందని తల్లితో చెప్పకయే చెప్పారు భగవాన్‌ బాబా! 
ఈ ప్రశ్నకు సమాధానం పొందటమే జీవిత పర 
మార్గం, దాన్నీ సాధీంచిన ఈశ్వరమ్మ, ద విశ్వజనని 
ఈశ్వరాంబ* అయింది, 


మనం పొందే తవనయే తపస్సు 


మనం చేపే ఆధ్యాత్మిక సాధన వెనుక “ఎవరికి 
ఎవరో” తెలుసుకొని నడచుకొనగలిగికే, ఆత్మసాక్షొ 
కారం ఆ క్షణంలోనే అవుతుంది. కానీ ఈనాడు 
మన తపన అంతా దేనికోసం ? డబ్బు, హోదా, 
సుఖం, ఆయుర్దాయం ఇంకా __ ఇంకొఎ న్నింటీ 
కోసమో! లౌకిక వ్యవహారాల్లో మనస్సు ఎప్పుడు 
నిమగ్న'మైకే దానిని “తనని ఆంటారు. అదే తపన 
దైవము వైపునకు మరల్చికే “ తపస్సు ” అంటారు, 
భగవాన్‌ బాబావారు పు ట్టపర్తిలో నే ఉంటూ, 
దానినే తమ దివ్య కార్యకఏమానికి, తమ అవతార 
కార్యకిమానికి, మానవోద్ధరణ ఉద్యమావికి కేంద 
ముగా ఎంచారు. ఒక పక్కన భగవాన్‌ అవతార 
కార్యకిమా లు ఎంతో వేగంగా, విస్తృతంగా 
వ్యాపించుతూ ఉన్నాయి, ఆనాడు ఎన్నెన్నో సంద 
ర్భాలు, సన్నివేశాలు ఈశ్వరమ్మను వేధించేవి, ఆమె 
అనుక్షణం సత్యం కోసం, తన ముద్దుల తనయ్ముడైెన 
సత్యం కోసం ఆవేదన చెందేది. ఎవరెవరో వచ్చి, 
స్వామిని ఆ|శయించి, స్వావి కి క్షణం తీరిక లేకుండా 
చేస్తున్నారు. తన చేతిమీదుగా అన్నం ముద్దలు తిని 
పించే అవకాశం లేకుండా చేస్తున్నారు. “ పోనిలేండి! 
మీరయినా నా బాబును జాగ శృగా కాపాడుకోండి” 
అనేది ఆమె, ఇదొక తపన, స్వామి తనను “అమ్మా 
అని పిలవరు, తనను” ఇంటి అమ్మాయి " అంటారు, 
తం|డ్రిగారిని “ఇంటి అబ్బాయి” అంటారు, ఎంత 
విరాగంతో కూడిన పిలుపు, ఇదొక తపన. 
భగవాన్‌ దివ లీలలు, మహిమలు ఎక్క చెక్కడో 
జరుగుతున్నాయి, ఎందరెందరో వస్తున్నారు. వారిలో 
ఓర్వలేనివారుంటారు, గిట్టనివారుంటారు, వారు తన 
సత్యకు ఏమికీడు తలిపెడతారో ఇదొక తపన, పైగా, 
“నన్ను ద్వేషించేవారిని సైతం నేను |పేమిస్తాను, 
వారినీ సుఖపెడతాను” అంటాడు సత్య, ఇదొక 
దిగులు, సత్య ఏడవ తరగతిలో నే చదువు చాలించినా, 


153 


ఎందరెందరో వ౦డితులకుకూడా తెలియని 
ఆధ్యాత్మిక రహస్యాలు చెబుతున్నాడు, కొందరు 
ఉద్దండ పండితులు ఉంటారు, వారు ఆసూయచేత 
సత్యకు ఏమీతెలియదని, తామే తెలిసినవారమని (పక 
టించుకోవచ్చు. అప్పుడు అలా జరగటం సత్యకు 
అవమానం కదా? ఇదొక తపన, ఇదొక దిగులు. 
భక్సులు వచ్చి ఎంతెంతో దూర (పాంతాలక్క, ఇతర 
రాష్ట్రాలకు తీసుక వెళ్ళు చున్నారు. అసూయచేత ఆ 
(పాంతంవారు సత్యకేదై నా తమ క్షుద్రశక్తులచేత 
కీడు కలిగిస్తారేమో అని ఇదొక దిగులు తపన. 
మాతృహృదయాన్ని పగలనక, రాతి అనక ఎప్పుడూ 
వేధించే తపన ఇదే. ఇంకా ఇలాంటి భయాందోశనలు 
ఎన్నో ఉండేవి. దీనికి ఫలితంగా, తనకు తెలియ 
కుండానే స్వామిని గూర్చి నిరంతరం చింతన “పెంచు 
కున్నది. అదే ఆ తల్లికి అనన్యచింతన అయింది, 
ఆమె ఎక్కడ ఉన్నా ఎంత దూరాన ఉన్నా, ఏక్షణం 
లోనయినా ఎప్పుడూ స్వామి - స్వామి అని తపన 
పడేది. అదే ఆమెసట్ల తపస్సు అయింది, ఆమె 
తసన ___ తపస్సు ఒక్కటే. 

ఆధ్యాత్మిక మైన అభ్యున్నతిని మనలో కలిగించి, 
మన నిజతత్ర్వాన్ని మనచేత గుర్తింపజేయటమే 
స్వామి అవతరణ ఉదేశ్యం, అందుకు మనచేత స్వామి 
సాధన చేయిస్తున్నారు. సాధకులకొర కే తాను వచ్చింది, 
తల్లి అయినా, ఎవరైనా సరే సాధన స్వీకరించకపోతే 
సాజిత్కారం లేదు. కనుకనే ఈ తపన్క తపస్సు 
ఈశ్వరమ్మను ‘విశ ఎజినని ఈశ్వరాంబ గా రూపొందిం 
చాయి. అదే ఆమె అదృష్టం, భగవానుని అన్నుగహం, 


సందేహాలు తొ లగుచున్న సాధన 


క్రమంగా భగవాన్‌ బాబావారివట్ల ఆమెకుగల' 
సందేహాలు పటాపంచ లమైపోయినాయి. స్వామి భ కులు 
కూడా స్వామి స న్ని ధిలో ఎన్నెన్నో చూస్తూనే 
ఉంటారు, వింటుంటారు. అయినాసరే * స్వామి 
నిజంగా భగవంతుడేనా? * అనుకుంటూ తమ యొక్క 


నర దెన్‌ 3, అవిశ్వాసాన్నీ బుజువు చేసుకుంటారు. 


ర 
లా 
ల 
నో 
టల 
ప 
» 
ef 
హ్‌ 
ర్‌ 
జ్ర 
ర్జు 
య 
ty 
tn 
వో 
లం 
జ 
(a 
gn 
ft 


సందేహాలు తొలగి, “ స్వామి నిజంగా దైవమే” అని 
గుర్తించగలిగిండి. సందేహం పూర్తిగా తొలగి 
నప్పుడు, అహం, మమతలమాయ, భయము నశించి 
నప్పుడు “ ఈతడు నా సత్య అని భావించటం పొర 
పాటు, ఇతడు సొక్షెత్తు విశ్వనాథుడు, దేవాధిదేవుడు” 
ఆనే (పత క్ష అసుభవం ఆమెకు లభించింది, ఈ 
విధమైన వరిణతినిగూర్చి (శ్రీ యన్‌. కస్తూరిగారు 
“ విశ్వజనని ఈశ్వరమ్మ *? ఆనే (గంథంలో ఇలా 
(వాసారు;.. “ జీవితము అంటే. ఒక బాధ నుండి 
మరొక బాధకు (ప్రయాణం అనీ ఈశ్వరాంబ ఆర్థంచేను 
కొన్నది. పుట్టగానే ఏడవడం అనేది జీవిత (ప్రయాణ 
మును తలచుకోవటమే అనిపించింది ఆమెకు, ఇట్టి 
ఆలోచనల వలన ఆమె మతి పోగొట్టుకోలేదు. కానీ, 
ఆమె హృదయం గట్టిపడినది. కనకనే జీవితం అనే 
శ దుఃఖసాగరంలో ఆమె ఉల్లాసంగా శేలియాడింది, 
(పశాంతినిలయానికి వచ్చే ప్రీలను ఎంతమందినో 
అనునయిస్తూ, సలహాలనిస్తూ, దైవము నందు 
విశ్వాసమునేగాక, ఆత్మవికాసమును కూడా ఆమె 
పొందగలిగింది *, 

భగవాన్‌ బాబావారికో ఈశ్మరమ్మ భారతదేశంలోని 
వివిధ పుణ్యక్షేత్రాలను సందర్శించారు, బదరీయా(త్ర 
అనుభవాలవల్ల తన సత్య సాక్షొత్తు నారాయణుడే అనే 
నమ్మకం దృఢపడింది, ఆలాగే గుజరాత్‌లోని సోమ 
నాథస్వామి ఆలయంలో భగవాన్‌ బాబావారు సోమ 
నాథుని లింగంలో దివ్య తేజస్సును పునః ప్రతిష్టించి 
నప్పుడు తన సత్యలో జగదీశ్వరుని చూడగలిగింది, 
ఆలాగే ద్వారకాక్షేతంలో సాకొత్తుగా తన సత్య కృష్ణుడే 
అనే నమ్మకం కలిగింది, ఈ అనుభవాన్నే | ప్రత్యకను 
భవం అంటారు. ఆది ఎవరో పొందిన అనుభూతిని 
విని (పతిస్సందించటం కాదు. తన * అంతర్వాణి * 
తనకు చెబుతోంది. సాక్షొత్తుగా తన సత్య దైవ మే 
అని, ఈ దివా్యనుభూతిలో కలిగే ఒక ఆచరణీయమైన 


154 


కిియాశీలశే సేవ, ఆమె దివ్యానుభూతి ఆమెను సేవ 
పప్ల ఆకర్షించింది. ఆపకు చేసిన సేవ సత్యసాయి 
నుంచి ఏదీ ఆశించలేదు. ఆమె తోటి హో 
తన సాయినే సందర్శించుతూ సేవ చేపింది. 


సేవాసాధనలో ఈశ గరమ్మ 

భగవాన్‌ (శ్రీ సత్యసాయి బాబా చేసేది, చెప్పేది, 
చేయించేది సేవయే, సేవయే మానవ జీవితానికి తర 
శోపాయం. సేవకు మించిన సాధన లేదు. కర్మ, 
భక్తీ, జ్ఞానం అన్నీ సీవలో నే ఉన్నాయి. ఈ పర్‌ 
మార్దాన్ని (గ్రహించిన ఈశ్వరమ్మ, స్వామి సన్నిధికి 
చేరుకొనే ఎందరెందరో స్త్రీల జీవితాల్లోకి సొనుభూ 
తితో, (సేమతో సేవ వ్రవేశించగలిగేది, భగవానుని 
పుట్టినరో జు క వివిధ పండుగల సంద 
ర్భాలలో తాను కూడా చేతనయినంత సేవలు చేస్తూ, 
'సేవాదళంలోని మహిళలకు ఆదర్శపాంయురాలై నది, 
“ స్వామి జీవితమే ఆమెకు సందేశం ఆయినదనియు, 
“ఆమ్మ” ఆమె కుమారునికి మొదటి శిష్యురాలు ”” అని 
శ్రీ యన్‌, కస్తూరిగారు అన్నారు. అమ్మ (పేరణ 
వలననే స్త్రీ విద్యోద్ధరణ కోసము అనంతపూర్‌లో 
మహిళలకు ఒక కళాశాల వెలసింది. అందరినీ తన 
వాళ్ళుగా; ఒకే దైవం యొక్క బిడ్డలుగా ఈశ్వరమ్మ 
గురించ గలిగిన స్టితికి ఎదిగింది. పుట్టపర్తికి వచ్చే 
వారినీ కులం, గోత్రం (ప్రళ్నించేది కాదు, అందరూ 
అంటతగినవా రే, దేవుని బిడ్డలలో కులము అనే 
విషయాన్ని తెలుసుకోవటం పాపం అనుకొన్నది. ఈ 
రీతిగా అందరినీ సమానంగా (_సేమిస్తూ, అందరికీ 
'సేవలుచేసే బాధ్యత, సాధన ఆమె స్వీకరించినది, 


_ సాకొత్కారం —_ తుదిపిలుపు 
. ఈశ్వరాంబ వ్యక్తి త్వ ౦లో పరిపూర్ణ మైన 
పరిణతి కలిగింది. దాని ఫలితమే నిరంతరం స్వామిని 
చింతించటం, 1972 మే.నెల, బృందావనంలో 
యావత్‌ భారత దేశము నుంచి వచ్చిన 800 మంది 
విద్యార్థులకు వేసవి శిబిరంలో ఉపన్యాసాలు జరుగుతూ 


ఉన్నాయి. అదొక పెద్ద పండగవలె తోచినది. అట్టే 
తరుజంలో ఈశ్వర మ్మకు జ్వర౦ తగిలింది, స్వామి 
ఆమె వద్దకు వచ్చారు. “నాకు ఒళ్ళంతా నొప్పులుగా 
ఉంది, స దగ్గరకు వచ్చిన స్వామిని చూచాను, ఏమి 
చెప్పేది! నాకు మామూలుగా స్వామి కనబడలేదు 
(శ్రీరామచ౦[దుడు కోదండంకో, కిరీటంతో సాతెత్క 
రించాడు. చేతులెత్తి నమస్కరించాసు ” అంటూ 
ఈశ్వరమ్మ తనకు కలిగిన సొకెళ్కారానుభవాన్ని 
పెద్దబొట్టమ్మతో చెప్పింది. అమ్మ వచ్చింది కూడా ఆ 
పరంజో్యతిలో నుండే కదా! మరల ఈ శరీరాన్ని 
విడిచి కలిసేది కూడా ఆ పరంజ్యోతిలోనే కదా! 
ఈ అనుభూతినే స్వామి ఆమెకు చివరిరోజులలో 
కలిగించారు, 

అది 6.5-1972. ఆ రోజు ఉదయం 
ఈశ్వరమ్మ స్నానం చేసింది, కాఫీ తీసుకొని వరం 
డాలో కూర్చొన్నది. బాత్‌రూం వై పుపోతూ బిగ్గరగా 


భూలోకస్వర్గం పుట్టపర్తి 


*ఈశ్వరాంబా? స్తుతి | ఇంపుగా వినిపించు | 

భూలోక స్వర్గంబు | పుట్టపర్తి ! 
*(పణవనాడంబు "తో | పరిశుద్ధులను చేయు | 

భూలొ కన్వర్ల ౦బు | పృట్టిపర్తి ! 
“ విద్యాగిరీ*రత్న 1 వై భవంబును చాటు! 

భూలోక న్వర్గంబు ] పుట్టపర్తి | 
*చ్మితావతీ తీర | క్షేతమై రాణిందు | 

భూలో క స్యర్లంబు ష పట్టి పరి: 


వేయి కనుల తోడ ! విఘ్నరాజేంద్రుడు | 
కునుకుదీయకుండ | కొలువుయున్న । 
పుట్టపర్తి కన్న ] భూలోకన్వర్షంబు t 
కలియుగంబులోన | కలదెచూడ | 

ల కౌం రామచం|దరావు (గణపవర ౦0) 


“స్వామీ = స్వామీ” అంటూ రెండు సార్లు కేక 
వేపింది. “వస్తున్నా ! వస్తున్నా 1” అంటూ స్వామి 
పలికారు. అంతే ఆమె అంతిమ శ్వాసను "స్వామి" 
అంటూనే వదిలింది. స్వామిలో అమ్మ లీనమైపో 
యింది, ఆర్తితో ఆమె పిలిచింది జీవిత సమాప్తి 
అయింది. ఆమె పవిత్రతకు, నిర్మలత్వానికీ ఇదే నిద 
ర్గనం, ఆమె జీవితం దైవంలో కలసిపోయింది” 
ఆన్నారు ఆమె తుది ఘడియలను గూర్చి చెబుతూ 
భగవాన్‌ బాబావారు. ఈ రీతిగా ఒక ' మమతాదింధం 
నుంచి మాధవత్వంలో నికి లీనమైన డిన్యజీవన పరిణతికి 
ఒక పవిత్ర సం కేతం ఈశ్వర మ్మ దినజీవనవిధానం'. 
ఈ హేకువుచేత ఆమె ౯ విశ్వజనని ఈశ్వరాం౦బగా * 
మన ఆందరి నివాళులు ఆనాడు _ ఈనాడు - ఏనాడూ 
ఆందుకుంటూనే ఉంటుంది.... 

“పాతూరి (ప్రసన్నం 

(హైదరాబాద్‌) 


సాయినాథా ! 


కోరికతో ' నిన్ను గూర్చి పాటలుబాడ 
సంగీతమే రాదు సత్యసాయి ! 
సానా ప్రకియ చక్కగా నిన్నొగడ 
పొండిళ్యమే లేదు పర్తివాస! 
నీ రూపు చితించి నిన్ను మెప్పింవంగ 
చితకారుడగాను చిద్విలాస ! 
సీ యానతలదాళ్చి నేర్చి సేవలు జేయ 
వార్థకకమొకటొచ్చె వారిజాక ! 
ఎట్లు 'మెప్పింతు నిన్నింక నెట్లుగొల్లు 
నాదు భారము నీదయ్య నళిననేతు 1 
జాలమేటికి సనుగావ సార్వభౌమ 
సర్వమీవేగదా! నాకు సత్యసాయి | 


ఎస్‌. వెం. రంగనాథస్వామి (ఖండివరంి 


ధన్యహోో! ఈశ్వరాంబ! 


ఉ॥ శ్రీకర సత్యసాయిని, విళిష్టగుణాథ్యుని, దేవదేవు “ర 
త్నాకరి వంశమందు పరమాత్ము(డునై తనరార, థాత్రిలో 
ని కమనీయ గర్భమున నిన్ను తలంపగ కంటివమ్మ! బల్‌ 
(పాకటమైన భక్తి తన భక్తులు కొల్వగనుండె పర్తిలో. 


ఉ॥ నీదగు గర్భమందు అవనీతలమందున పుట్టగోరుచు౯ 
శ్రీదయితుండు సాయి, నిను చేరెను గర్భములోన తానె; ఆ 
మోదము కల్లజేసె నవమోహన కృష్ణుండు సత్యసాయి; స 
మ్మోదముగూర్చె దేవుండయి; మోదముపొంద (పపంచమంతయు। 


ఉ॥ ధన్యవు ఈశ్వరమ్మ! కడుధన్యవు నీ సుకృతంబదేమొ ? సా 
జన్యవు మాతలందున ; విశాల జగత్తున నిన్ను బోలు వా 
రన్యులు కానరారు; పరమాత్మునికన్న వరాలతల్లి ! సా 
మాన్ఫులకర్ణమౌ నె? అల మాధవుడే జనియించె ధాతిలో. 


ఉ॥ నీదు “సమాధి” వద్ద మరి నిల్వని, (మొక్కని వా(డు లేడు ఆ 
మోదముతోడ కొల్తురి(క, మోహనమూర్తికి కన్నతల్లివె 
ఆదరమందినావు; మరిఆంతటి దేవుని తల్లిపొటచే 
పాదులుగళ్టై ప్రమరసపాకము మా హృదయంబు లోవలకా, 


గీ! దేశదేశాలు పర్తిలో జ రిల్లు గీ॥ అఆకత్మవిజ్ఞాన తేజంబు లందుకొన్న 
నివు కన్నట్టి “శ్రీసాయి” నీరజాక్షు శుద్ధసాత్విక సౌజన్య సుగుణఖనివి 
చేరికొల్వంగ నెవ్వేళ చెల్మిగాంత్రు తల్లి! నీవంటి “బంగారుతల్లి నెపుడు 
అన్ని వర్ణాలు వత్తురానందమొంది తలచి, కొలచిన చిత్తంబు 
ఇంతకన్నను భాగ్యంబు నెచట కలదు? ధన్యమగును ! 


—“ో కవికుమార్‌ *, _పశాంతినిలయం, 


156 


గురుదేవవాణి 


XIII FIFI II III FH Fk 


LLL, 


* నితిగలిన జాతి నిజమైన జాతి 


+ 


KAYE 


HII III III TH RRA 


“శెలే శైలే విహరద్దెవం, విపినే విపినే విచరద్దెవమ్‌ 


గామే(గామే ఖ్యాతం దైవం, నగరే నగరే (పచలద్దెవమ్‌ ” 


“ పర్వతములయందు, ఉన్నతమైన సాయియందుు, ఉత్తేజమైన భావములతో ఉజ్జూత 
లూగుతూ విహరించేదంతా దైవమే. అడవులయందు, (పశాంతమెన వాతావరణమునందు, 
దివ్యమైన వినువీధులయందు, చల్లగాలులయందు: పిల్లవాయువునందు విహరించేది దైవం. 
_పతి[గామమునందు దివ్యప)కాశముతో, మానవత్వముతో, అన్యోన్యమైన అనుకూలముతో 
దివ్య వాతావరణమునందు గడిపేవాడే దైవం. పట్టణములయందు అందచందములతో, 
అనుకూల వాతావరణములతో, దివ్యానుభూతులతో, మానవులను వికసింపజేసి, 
(పకటింపబేసి దివ్యమైన తత్త్వాన్ని వెదజల్లేవాడే దైవం *. 


విద్యారులారా | విద్యార్తినులారా | 
థి ఇ 


కొలనుకు తామరపుస్ప మే శృంగారము, 
(గ్రామమునకు గృహములే శృంగారము, సముద్రము 
నకు తరంగములే శృంగారము ఆకాశమునకు 
చంద్రుడే శృంగారము. సర్వతా? సౌందర్యవంత 
మైన శృంగారమే దైవస్వరూపము, కనుకనే ఉపని 
షత్తులు “ సత్యం, శివం, సుందరం అని వర్ణిస్తు 
న్నాయి మానవులకు మానవత్వమే శృంగారము. 
మానవ సమాజములో (ప్రధానముగా ఉండవలసినది 
మానవత్వము, అందుచేతనే * జాతియొక్క గౌరవము 


157 


నీతి'షె నిలుచును. నీతి లేకయున్న జాతి చెడును. 
నీతికలిగిన జాతి నిజమైన జాతి” అని చెప్పవలె, ఎన్ని 
విద్యలు నేర్చినా; ఎంతటి వైజ్ఞానికులై నా, ఎంతటి 
పదవులనేలినా, దానితోపాటు మానవత్వమును అభి 
వృద్ధిగావించుకో వాలి. మానవత్వము ఎంతగా అభివృద్ధి 
గావించుకొందుమో అంతగా సమాజము, దేశము 
అభివృద్ధి అవుతాయి. మానవత్వమే కోల్పోయినచో, 
సమాజ గొరవమే పోతుంది. అంతియేకాదు. సమాజ 
ముపైన ఆధారపడిన దేశము కూడ తన గొరవాన్ని 
కోల్పోతుంది, 


సీతకి _ నిజాయితి 


మానవజాతి గౌరవము నీతి నిజాయితీలతో 
కూడిన మానవత్వముపై న ఆధారపడి ఉంటుంది. 
ఈనాడు విద్యార్లులు పోషించుకోవలసినది మానవత్వం, 
ఈ మానవత్వము ఆధా త్మిక వాతావరణమనమునందు 
మాత్రమే అభివృద్ధి కాగలదు. ఈ మానవత్వము 
అన్య వాతావరణములందు అభివృద్ధి అగుటకు అవకా 
శములేదు. విత్తనము మట్టిలో నాటి, నీరుపోసినప్పుడే 
అది మొక్క అయి, వృక్షమై ఫలములనందిస్తుంది, 
అట్లుకాక వీజములు ఒక డబ్బాలో (టిన్‌) పెట్టి, నీరు 
పోస్తే (కుళ్ళిపోతుంది, నీతీ నిజాయితీలు మానవతా 
హృదయమునందు మాత్రమే అభివృద్ధి అగుటకు అవ 
కాశమున్నది. మానవత్వానికి, సద్దుణములకు ఆధారం 
నీతి నడత యొక్క పరిపూర్ణ తే నీతి. భోగభాగ్య 
ములు సిరిసంపదలు నీతి “పెన ఆధారపడి ఉంటున్నవి. 
(ప్రాచీనకాలము నుండి అన్ని దేశములకు ఆధ్యాత్మిక 
సంపత్తితో నీతి నిజాయితీలను బోధించిన దేశము 
భారతదేశము, నీతినిజాయితీలే భగవంతుని సత్యనిల 
యాలు. నీతిలేకుండిన మానవజాతియే పోతుంది, నీతి 
మానవుని ఉన్నతస్థాయికి కొనిపోతుందీ, ఈనాడు 
దేశమునకు అవసరమైనది నీతియే, 


మార్షల్‌ పోప్‌ యుద్ధ సమయమందుకాని, 
(పాణొపాయ సమయమునందుకొని, ఎట్టి కఠినమైన 
స్థితియందై ననుకాని నీతిని విసర్హించకూడదని బోధిం 
చాడు, విక్టోరియారాణి (పధానమంతియైన విలియమ్‌ 
గ్లాడ్‌స్టన్‌ నీతి నిజాయితీలను సర్వకాలములయందు 
పోషించినాడు, కనుకనే విక్షోరియారాణీ కంచెను 
(సధానమం| తిని (ప్రజలు గౌరవించేవారు. ఈ నీతి 
ఇంద్రియ నిగహంచేత అలవడుతుంది, ఎవరినివారు 
శాసించుకోగలిగిన శక్తిని కలిగినవార్కే ఇతరులను 
శాసించడానికి అధికారి అవుతాడు, తనను తానే 
కశాసించుకోలేని బలహీనుడు ఇతరులను ఏ రీతిగా 
శాసంచగలడు? కనుక మొట్టమొదట మానవుడు 


158 


తనను తాను శాసించుకొనుటకు తగిన కృషిచేయాలి, 
తనమాట్క తన (ప్రవర్తన 'రెండింటీనీ ఏకంగావించే 
జీవితం గడపాలి, ఈ విధంగా మాట, (క్రియ ఏకమై 
నప్పుడే తాను మహత్తర్శమైన విభూతులను అనుభవిం 
చగలడు, “ఏమానవుడు తాను చెప్పిన మాట (పకార 
ముగా నడచుకొనునో అట్టివాడు మనిషేకాదు మహిమా 
న్వితుడగును. ఏమానవుడు తాను చెప్పిన మాట (ప్రకా 
రంగా నడచుకొనడో, అట్టివాడు మనిషి కాదు కేవలం 
మృగమే ”, ఈనాటి మానవ సమాజములో మాటకు, 
(క్రియకు సంబంధము లేదు. మాట, (క్రియతో కూడి 
నదే సత్యము. మనస్సు, మాట్క (క్రియతో కూడినదే 
బుతము, 


(పతీ విద్యార్లి దాంతుడు కావాలి 
@ 


విద్యార్థులు దేశాభిమానాన్ని, 'దేళ బొన్నత్యాన్ని, 
దేశ కళ్యాణాన్ని మనస్సు నందుంచుకొని పం వ రన 
యందు ఆదర్శజీవితాన్ని అందించాలి. ఈనాటి విద్యా 
దులకు ఇంద్రియ నిగ్రహమం'కే ఏమిటో తెలియదు. 
దీనికి * సంయమము * అని “పేరు, ఈ సంయమము 
మానవులకు మాతమే చెందునది. ఇంద్రియములను 
అనుసరించి స్వేచ్చా విహారం జరుపుటచేత మానవుడు 
తన దివ్యత్వాన్నీ కోల్పో తున్నాడు, ఇట్టి ఇందియ. 
నిగహమునకు సంస్కృళమునందు “దమము” అని 
పేరు ఈ దమమును సాధించినవాడే. “దాంతుడు”. 
ఈనాడు లోకానికి దాంతులు కావాలికాని, వేదాంతులు 
అక్కరలేదు, ఈనాటి వేదాంతము మాటలతో 
మా(త్రమే జరిగిపోతున్నది, వాచాలత్వము అధికమై 
పోతున్నది. ఆడంబరములు కూడా అంతే. ఆచార 
ములు నన్నగిల్లి ఆనందము శూన్యమైపోతోంది. (ప్రతీ 
విద్యార్థి దాంతుడు కావాలి. ఏవిధంగా [ప్రవ ర్హించాలి 
అనే విషయం ఈనాటి విద్యార్థులకు ఏమాత్రం తెలి 
యదు, ఇది విద్యార్థుల దోషంకాదు, తల్లి దం(డ్రులు, 
గురువులు ఉత్సాహ (పోళ్సాహములు అందించకపోవ 
టమే ఈ పరిస్థితికి కారణము, విద్యార్థులు తమ 


(ప్రవర్తన సరియైన స్థితియందుందుకొని, తమ ఇంది 
యాలను నిగ్రహించుకొని, తద్వారా సమాజములో 
కాంతిని పోషించాలి. 


ఈనాటి పిల్లలకు చిల్లర అల్లరి మాటలే చాలా 
అభిరుచి. ఇదే వారికి మోజు, ఫోజు, మంచిమాటలు 
వారికి గిట్టవు, ఆధ్యాత్మికమం'టే హాస్యాస్సదముగా 
భావిస్తారు. ఈ విధమైన వాతావరణము దినదినానికి 
అభివృద్ధిగావడ ౦ చేతనే, విద్యాపుయోజనమును 
గుర్తించుకోలేకపోతున్నారు. విద్య కేవలం ఉద్యోగాల 
నిమిత్త మని, ధనార్జన నిమి తృమని దుర్భావం దూరం 
చేసుకోవాలి, విద్య జీవితపరమావధి అనే సత్యాన్ని 
మరవకూడదు. జీవనోపాధి నిమిత్తము ఉద్యోగము 
ఆచరించవలసినదే. ఈ ఉద్యోగమునందు నీతి నిజా 
యితీలను విడువకుండా ఆదర్శాన్ని నిరూపించాలి. 
ఈనాడు విద్య లోకాన్ని మోసము చేయటానికి, 
లంచాలు కొట్టడానికి, అన్యాయ, ఆకమ, అఆనాచార, 
అసత్యములతో (ప్రవర్తించడానికి చదివినట్లుగా 
గుర్తింపబడుతోంది. చదువులేర్పడినది దీని నిమిత్తం 
కాదు, విద్య జ్ఞాన నిమిత్తం. ఇట్టి విద్య ధనార్జనకు 
మాతమే (ప్రధాన లక్ష్యం కావడంచేత, విద్యావిలువలు 
శూన్యమైపోతున్నాయి. ధనముకాని, విద్యకాని చెడ్డవి 
కావు. మనం ఉపయోగించుకొనే విధానములోపల వాని 
విలువలు నిలిచి ఉంటాయి. 
నిజమైన సేవ 
విద్యార్థులారా | 
మనము ఎంత గాలిని పీల్చుకొంటున్నా మో 
అంత గాలిని విడువక తప్పదు, విడువకుండిన మన 
ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. కనుక ధనమును సం 
.పాదించవలసిందే. విద్యను నేర్చవలపిందే, కానీ ఈ 
ధనమును, విద్యను తిరిగి వినియోగపరచాలి. సన్మా 
.ర్రములో దీనిని (ప్రవేశ పెట్టాలి. ఈ విధమైన భావాలు 
విద్యార్థులలో కలగాలి, చదివిన చదువును సమాజంలో 
ప వేళపెట్టి తద్వారా (ప్రజలకు సరియైన ఆనందమును, 


159 


అనుకూలతను మనము కలిగించాలి. ధనమును నమా 
జములో సరియైన రీతిలో సద్వినియోగపరచాలి ఆ 
విధముగా సమాజంలో సద్వినియోగం చేయకున్నచో, 
ఆ ధనము మట్టితో నమానమే. ఏ సమాజము నుండి 
మనము ఆర్జించా మో, తిరగి ఆనమాజమునకు 
అర్సి తము గావించాలి, ఆదే నిజమైన సేవ, విద్యార్థుల 
యందు త్యాగభావము ఎక్కడా కనిపించుట లేదు, 
(ప్రోగుచేసుకోవటం _ (పోగుచేసుకోవటం ఇది జీవిత 
ములో One way traffic గా ఉంటోంది. తీసుకొన్న 
దాస్‌ని తిరిగి వినియోగించాలి, తిరిగి అందించాలి, 
అప్పుడే జీవితములో ఉన్నత స్థాయికి చేరగలము. 
చాలామంది విద్యార్థులకు “ఈత' తెలియదు. జలమును 
మనం వెనుకకు నెట్టుతూపోతుం'పే దేహం ముందుకు 
సాగిపోతుంది. జలమునే వెనుకకు [తోయకుండిన 
దేహము ముందుకు కదలలేదు. వెనుకకు.... వెనుకకు 
(తోస్తూపోవాలి, Past is past ఆ విధముగా చేసు 
కొంటూ పోవటంచేత మనము ఎం తైనా జీవితాన్ని 
ఉన్నతస్థాయికి తీసుకొనీపోగలము, 


దుష్టవాంఛలు వీడుటయే త్యాగము 


ఈనాడు మనము చేయవలసిన త్యాగము 
కేవలం ధనమును మాత్రమే కాదు. మనలో ఉన్న 
దుర్గుణాలను త్యాగం చెయ్యాలి. మన దుర్గుణములను 
త్యాగం చేయటమే నిజమైన త్యాగము. అంతేకాని 
ఆస్పిని, ఆలిని వీడి అడవికేగుట కాదు, భావమందు 
దుష్టవా ంఛలు వీడువే త్యాగమగున్కు అదియె యోగ 
మగును, అప్పుడే మాననత్వము పరిపూర్ణత్వము 
కాగలదు. కామ, (క్రోధ, లోభ, మోహ, మద, 
మాత్సర ్యములనేవి... మానవుని కేవలం హతమార్చే 
స్తున్నవి. వీటిని జయించుట చాలా ముఖ్యము, 
చందునిలో 16 కళలు ఉన్నాయి. చందుడు 18 
కళలూ 'పెంచుకున్నప్పుడే జగత్తునకు ఆదర్శము, 
లోకానికి (ప్రశాంత మైన (పకాంతిని అందివ్వడావికి 


వీలౌతుంది. అశ్లే మానవునియందు పదహారు గుణ 
ములున్నాయి. ఈ పదహారు గుణములను నిర్మూలము 
చేసినప్పుడే, మానవత్వానికి గొప్ప (ప్రకాశము కలుగు 
తుంది. ఏమిటి ఈ 16 దుర్గుణాలు ? అరిషడ్వర్గములు 
ఆర్కు మదములు ఎనిమిది, రజస్త మోగుణాలు రెండూ 
చేరిస్తే సదహోరు దుర్గుణములౌతాయి, వీటిని నిర్మూ 
లము గావించుకోవాలి, కర్తృత్వ, భోక్త త్వా 
లను తగ్గించుకో వాలి అన్ని విధముల భగవంతునికి 
అర్చితము చేస్తి “సర్వం (బహ్మమయం* అనే 
స్టితిలోపల సత్కర్మలు ఆచరిస్తూ పోయినప్పుడు, 
భగవంతుడు సమస్త సహాయములందిస్తాడు. 


మానవుడు సంఘజీవి 


విద్యార్థులు జీవితమనే భవనమునకు పునాది 
వంటివారు. మీరు (బ్రహ్మచారులు, (బ్రహ్మచారి అనే 
పునాదిపై ననే గృహస్థాశ్రమము అనే గోడలు కడు 
తున్నారు. ఈ గృహస్థు అనే గోడల పైననే వానృప్ర 
స్థమనే వైకప్పు వేస్తున్నారు. వాన్మ పస్థమనే కప్పు వేసి 
జీవితము జరుపుకొంటూ వస్తున్నారు, కనుక భవనము 
నకు (బ్రహ్మచారులు పునొది వంటివారు. పునాది భద 
ముగా లేకున్న భవనవంతా కూలిపోతుంది. కనుక 
విద్యార్థులు భద్రమైన గుణములను అభివృద్ధిగావించు 
కోవాలి గుణమే లేకుండిన జీవితములో శాంతి 
ఉండదు. మనమ సమాజములో పుట్టినామ్క, సమాజ 
ములో పెరిగినొము, సమాజములో నే మన జీవితాన్ని 
గడుపుళున్నాము, సమాజమే లేకపోకే మన జీవితమే 
లేదు, కాని దురదృష్టవశాత్తు నేటి మానవుడు “నేను. 
నా కుటుంబము * అనే స్థాయిలో నే నిలిచిపోతున్నాడు, 
సమాజము వరకు పయాణము చేయుటలేదు. సమా 
జమెలేకపోతే నీ కుటుంబమెక్క_డ ? నీవెక్కడ ? 
సమాజములో నీవొక వ్యక్తివి, సమాజమునే లెక్క 
చేయకపోవడంచేత, స్వార్థము, న్వపియోజనము ఈ 
రెండింటితో గడుపుటచేత నీకు శాంతి, సౌఖ్యములు 


160 


దూర మైపోతున్నాయి, స్వార్థం = స్వార్థం తరువాత నే 
దైవము, కనుకనే మానవుడు ఆశించిన ఆనందాన్ని 
అందుకో లేకపోతున్నాడు. తాను ఎక్కడ నుండి వచ్చి 
నాడు, ఏ ఆధారంతో జీవిస్తున్నాడు అనే విషయాన్ని 
మానవుడు మరచిపోతున్నాడు. 


మన ప్రాచీన సంస్హృతిని పునరుద్దరించండి 


విద్యార్థులారా ! మీరు ముఖ్యంగా మూడు 
విషయాలు మాత్రము ఎప్పుడూ విస్మరించరాదు, 
భారతీయులు సత్యవరతులు, ధర్మపరాయణులు, న్యాయ 
మూర్తులు. విద్యార్దులు సత్య, ధర్మ, నీతి, నిజా 
యితీలతో జీవించడానికి తగిన కృషిచేయాలి, వేదం 
చెప్పింది... * సత్యం వద, ధర్మం చర, ఈరెం 
డింటిని (ప్రధానముగా తీసికోవాలి, అనాది కాలము 
నుండి భారతదేశం ఇట్టి సత్కీర్తి ని సంపాదించినది. 
మన (ప్రాచీన సంస్కృతిని తిరిగి పునరుద్ధరించండి. 
వేదోపనిషత్‌ పురాణేతిహాసములను ఆదర్శరూపంలో, 
అన్యోన్య భావంతో (పకటించి, (పచురించినది భారత 
దేశము, _భారత దేశము పవిత్రమైన సందేశాలను 
అందించి సర్వదేశములకు నాయకత్వం వహించినటు 
వంటిది, చదేశాభిమానమును మీరు ఏనాడూ వదల 
కూడదు, ఏయే దేశములవారు ఆయా దేశాభిమానమును 
'పెంచుకొనుటలో తస్పులేదు. దేశాభిమానమును పెంచు 
కోవచ్చును. కాని పరదేశ విమర్శన చేయరాదు, ఏ 
మతాన్ని అలక్ష్యముచేసి విమర్శించరాదు. ఇంతటి 
విశాలభావాన్ని "పెంచుకోవాలి పరమ పావనమైన 
భారతావనియందు సహనమన్నదే మనకందరికీ చక్కి 
దనము కాగలదు. అన్ని (వతములయందు కీ రి కెక్కి 
నటువంటిది, కఠినమైన తపస్సుతో సమానమైనటు 
వంటిది సత్యశీలమే. తల్లి (పేమ కంటే అమితమెన 
(పేమను అందిస్తుంది ఈ దేశము, దేశాభిమానం, 
దేశ సంస్కృతి, చేశజాన్నత్యము మీరు కాపాడాలి. 


భగవద్విశ్వాసము ___ భగవన్నామము 


hl లోకాస్సమస్తా స్సుఖినో భవంతు. అనే 
(ప్రార్ధన నిత్య (ప్రార్ధనగా, అందరూ సుఖముగా ఉం 
డాలని (ప్రార్థనచేయండి, దేశముపైన, మతము'పై న, 
వ్యక్తీ షెన ద్వేషం, అయిష్టత 'పెంచుకోవద్దు, సంకు 
చిత భావాలు త్యజించి, విశాలమైన భావాలు పెంచు 
కోండి, భగవద్భక్తి ని వదలకండి. భగవ కేమయే 
లేకపోతే ఈ జగత్తంతా శూన్యము, కనుక ఎట్టి పరిస్థితి 
యందై నా భగవ క్చేమను వదలకండి, ఆదే మీ 
వెంట్క జంట, ఇంట, కంట ఉంటుండి మిమ్మల్ని 
కాపాడుతుంది”. ఏలాంటి పరి స్టి తియం దైనా 


భగవంతుని నిందించ కూడదు, సుఖ దుఃఖము 
లకు మధ్యలో ఉంటుంది జీవితం, (పొ క త్ర మై న 
బాధలను లెక్కచేయకూడదు. భగవద్విశ్వాసొన్ని 
కలిగినప్పుడు ఎ నె నా సాధింపవచ్చు. క్షి షపరిస్టితు 
pn యట థి 
లందై నా భగవన్నామాన్ని మరువకూడదు, మీ జీవిత 
పవాహములో భగవద్విశ్వాసము, భగవన్నామము 
నావగా తోడ్పడుతుంది. కనుక నామస్మరణ చేయండి, 


(శ్రీవారి దివ్యబోధ 
వ___జూన్‌.._]1800. 
బృందావనం, 


చందాదారులకు మపి 


(ఎ) వార్షిక చందా 20 రూపాయలు మనియార్జరు ద్వారా. కన్వీనరు, (శ్రీ సత్యసాయి బుక్స్‌ అండ్‌ 
పవి కేషన్సు (టస్టు, (పశాంతినిలయం (పోస్టు + అనంతపురం జిల్లా ఎంపి, _ 515 1834కు 


పంపవలెను, 


(బి) వేరుగా ఎక్నాలెడ్డిమెంటు కోరువారు తమ చిరునామాగల రి పె కార్లు పంసనలెను, 
జి మ టి 


(స్రీ చందాలు ఒక సంవత్సరమునకు మాత్రమే స్వీకరింసబిడగలవు, 


(డి చండాదారు పూర్తిపేరు, ఏరునామా మనియార్హరు కూవను (సమాచార్‌ అనుచోట్స పైననే 


(ఇ) 
(నవ్‌) 


(జ) 


స్పష్టముగా పెద్ద అకరాళతొ' [వాస్‌ పంపవలెను, 

మనియార్జరు కూపనుపెన, పత్రిక (ఇంగ్లీషు / తెలుగు) ఏ భాషలో కావలెనో స్పష్టముగా 
టె చ గ ca) 

'పేర్కొనవలెను, 

చందాల రెన్యూవల్‌ కోరునప్పుడు, (ప్రస్తుత చందాసంఖ్యను పేర్కొంటూ, రెండునెలలు 

ముందుగా పంపన లేను, 


(కొత్త గాచందాలు కట్టినవారికి చందా స్వీకరించిన రెండుమాసాల తర్వాత నుండీ పత్రిక పంపగలం, 


161 


గురుదేవ వాణి: 


RRR RWW RWW RRR HW RY 


మ్‌ 
ప 
i 
¥ 


జై 
ఎదస రూపం 
ననన న న AE SE 


న్‌ 
జ్జ 


నాస్తి లోభసమో వ్యాధిః నాస్తి కోధసమో రిపుః 
నాస్తి దారిద్ర్యవత్‌ దుఃఖం నాస్తి జ్ఞానస మో సుఖ$*” 


“ లోభమునకు సాటియైన వ్యాధి మరొక్కటి లేదు. (కోధముతో సాటియైన శత్రువు 

మరొక్కడు లేడు. దార్మిద్యమునకంకే మించిన దుఃఖము మరొక్కటి లేదు. 

జ్ఞానము కంటే పరమమైన సుఖము మరొక్కటి కానరాదు. కాని ఇట్టి పవిత్రమైన 
జ్ఞానమునకు మానవుడు అతి దూరమైపోతున్నాడు *. 


విద్యార్థులారా | 


ఈ (పపంచములో మిక్కిలి | పాచీన'మైన 
సాహిత్యం 'వేదసాహి త్య౦'. ఇది విజ్ఞానరాశి, 
మానవుని సర్వతో ముఖాభివృద్ధిని గావించునది ఈ 
వేదమే, మానవుని చరిత్రకు మొట్టమొదటి పాఠ్య 
(గ్రంథము వేదమే, మానవ సంస్కృతికి, వదళశ క్రి కి, 
సర్వశ క్రీ కీ మూలాధారము, పుట్టినిల్లు ఈ వేదమే. 
“సర్వం వేదాక్‌ (ప్రసిధ్యతే క అన్నాడు మనువు, 
సమస్త విద్యలు వేదమునుండి ఆవిర్భవించినవే. సర్వ 
గుణములు సర్వధర్మములు వేదము నుండే ఆవిర్శ 
వించినవి. * అనంతోవై వేదాః” వేదము అనంతం, 
అగాధం, అపమేయం, ఆనందమయం. విద్‌” 
అనే ధాతువు నుండి ఈ వేదము పుట్టినది, ఈశ్వర 
జ్ఞానమే వేదము, ఆత్మజ్ఞానమే వేదము, బ్రహ్మ 
జ్ఞానమే వేదము, అదె తజ్జాన మే వేదము, 


162 


విజ్ఞానమే వేదము. ఇవన్నీ ఆత్మజ్ఞానమునకు పర్యాయ. 
పదములు, ఇట్టి పవ్నితమైన వేదమును సామాన్యులు 
అర్థము చేసుకొనలేరు. అర్థము చేసుకొన్ననూ, చేసు 
కొనకపోయిననూ వేదము యొక్క దివ్యత్వ మే 
సర్వతా9 వ్యాపించి ఉంటున్నది. 


“ శబ్దబిహ్మమయీ, చరాచరమయీ, జ్యోతి 
ర్మయీా, వాజ్మయీ, నిత్యానందమయ్యి, పరాత్పర 
మయో, మాయామయిీ, (శ్రీమయీ * ఇదియే ప్రజ్ఞాన 
మయమైన బ్ర హ్మ ము (Constant Integrated 
Awareness) ఇది ఒక కాలమునకుగాని, ఒక స్థానము 
నకుగానీ, ఒక వ్యకికిగాని సంబంధించినది కాదు. 
యావద్విశ్వమునకు సంబంధించినది, ఇట్టి వేదమును 
సామాన్య (ప్రజలు గు ర్రించటంగాని; వరించడంగాని 
సాధ్యము కాదని తెలుసుకొని వ్యాసులవారు దీనిని 
నాలుగు విధములుగా విభజించినారు, 


కర్మకాండ, జ్ఞానకాండ, ఉపాసనాకౌండ 


వేదమునకు “ తయో” అని “పేరు, ఇది 
జగ తు నకు ఆచార రూసమైన (ప్రచారము గావిస్తూ 
నచ్చింది, కర్మకాండ, జ్ఞానకాండ, ఉపొననాకాండని 
వేదం (తికాండ స్వరూపం. మానవుడు కర్మాధిపతి. 
“ కర్మణ్యేవాధికార పస్తే” మానవుడు కర్మాధికారముతో 
కాయమును ధరించాడు; ఈ కర్మలు ధ ర్మ మయ 
మెనవిగా ఆచరించాలి. కనుకనే “ శరీరమాద్యం ఖలు 
ధర్మసాధనం “ అన్నారు. ధర్మసాధన నిమిత్తమై 
ఈ కాయం ఆవిర్భవించినదనే సత్యాన్ని గుర్తించాలి, 
నవుడాచరించే కర్మలు పరివక్వస్టితికి వచ్చినప్పుడు 
ఇదే ఉపాసనగా మారుతుంది. ఉపాసన దైవార్చిత 
భావముతో, _సేమమయమైన దివ్యత త్త ౦ తో ఆచ 
రించినప్పుడు ఇదియే పూర్ణజ్ఞానముగా రూపొందుతుంది, 
ఏతావాతా కర్మ, ఉపాసన, జ్ఞానం మూడూ ఒక్క"ే 
వృక్షమునకు పుష్పము పుట్టీ, కాయగామాగి, ఫలంగా 
రూపొందినట్లుగా మానవృనకు కర్మ పుష్పమువంటిది, 
ఉపాసన కాయనంటిది, జ్ఞానం ఫలమువంటిది,. కనుక 
సామాన్య మానవులు, 'కర్మోపాసనాజ్ఞానములు ఆచ 
రించే నిమిత్తమై పురాణేతిహాసములు దీనికి ఉపాంగ 
ములుగా సృష్టింపబడినవి, 


వేదముయొక్క అంతమే ఉపనిషత్తు. కనుకనే 


“ వేదాంతము” అని “పేర్కు ఉపనిషత్తులు “యోగ 


(త్రయము * అని మూడుగా విభజించి మూడు యోగ 
ములను మానవులకు | పబొధిస్తూ వచ్చాయి. యోగ 
మనగా అర్సితభావము. మనము ఏ కర్మలను చేసినా 
అర్పితభావముతో ఆచరించాలి. దై వార్చిత భావముతో 
ఆచరించటం చేతనే, ఇది డై వార్చిత భావమనే “పేరు 
పొందింది. “సర్వకర్మ భగవత్‌ (ప్రీత్యర్థం ౫ అనే 
మార్గమును అనుసరిస్తూ వచ్చింది, యోగ(త్రయములో 
రెండవది ఉపాసనాయోగము, భగవంతుని హృదయ 


పూర్వకంగా, (సీమపూర్వకంగా,' (తికర ణశుద్ధిగా 


163 


(పేమించుటయే ఉపాసనాయోగము, కేవలము అభీష్ట 
సిద్ధికై , కార ్యసిద్దికై , లౌకికమైన ధ్రాంతులసిద్ధికై _ 
(పేమించ డము (పేమ కాదు, (పే మనీమి త్తమె 
(పేమించాలి. అదే ఉపాసనాయోగము, ఇంక మూడ 
వది జ్ఞానయోగము. ౯ సర్వం విష్ణమయం జగత్‌ ౨ 
అంతా భగవంతుని స్వరూపమే. సర్వులయందు 
ఉండినవాడు భగవంతుడు ఒక్కడే, ఏకాత్మభావమే, 
అదె త జ్ఞా నమే నిజమైన క్ఞానమన్నారు. 
ఉపనిషత్సారమె భగవద్గిత 

ఉపనిషత్తుల నుండి భగవద్గీత ఆవిర్భవించింది, 
ఇది షట్కర్మలనే మార్గములను మరొక విధంగా 
లోకానికి బోధించినది, గీత షడంగముల రూపాన్ని 
ధరించింది. గీత యందు ఆరారు అధ్యాయములికు 
ఒక షట్కము చొప్పున పదునెనిమిది అధ్యాయములు 
ఉన్నవి, మొదటి షట్కము కర్మ మార్గము, రెండవ 
షట్కము ఉపాసనా మార్గం, మూడవది జ్ఞానమార్గం. 
మొతము పెన వేదము నుండి ఉపనిషత్తులు, ఉపనిష 
త్తులనుండి భగవద్గీత, భగవద్గీత నుండి భవ్యమైన, 
ఆచరణ రూపమైన మానవత్వ విధానము ఆవిర్భవించి 
నవి, గీత యొక్క సారమే మానవ విజ్ఞానము. ఈ 
మానవజాతి యొక్క విజ్ఞానము, అభిమతము గీతయే, 
భగవద్గీత భారతీయులకు మా్యతతమే సంబంధించిన 
ప్రారిపర్టీ కాదు. యావద్విశ్వమునకే సంబంధించినది, 
ఇది భగవద్గీత, భగవంతుని యొక్క వాక్యం. 


దెవం ఒక్కడే 


సర్వులకూ భగవంతుడు ఒక్కడే, ఇట్టి ఏక 
స్వరూపాన్ని ధరించిన భగవంతుని అనేక భానముల 
చేత, అనేక నామములచేత్క అనేక రూపములతో 
ఆరాధిస్తూ వచ్చారు, “ ఏక |ప్రభుకే అనేక నామ్‌ 
దైవం ఒక్కడే. హిందువులుగాని, మహమ్మదీయులు 
గాని, (క్రిస్టియన్స్‌గాని, బొద్దులుగాని, పార్మీలుగాని, 
సిక్కులుగాని వేరువేరు రూపములను ఆరాధిస్తున్నా , 


అందరికీ భగవంతుడు ఒక్కడే. ఏ'పేరు పెట్టుకొని 
ఏ రూపమును ఆరాధించినా దై వానికే చెందుతుంది, 
కనుకనే ఈ సర్వజీవ నమస్కారం కేశవం (ప్రతిగచ ఏత 
అన్నారు. ఎవరికి నమస్కారం చేపినప్పటికీ అదంతా 
భగవంతునికే చెందుతుంది. పాత్రలు వేరు వేరు కాని 
(ప్రతిబింబము ఒక్కటే, ఆదే విధముగా దేహమనే 
పాకయందు ఆత్మత_త్త కము అనే పితిబింబము విడి 
విడిగా కనిపిస్తూవుంటుంది. “ఒక సూర్యుండు నమస్త 
లోకములికున్‌ ఒక్కొక్కడై * సూర్యుడు ఒక్కడే. 
అమెరికన్‌ సూర్యుడని, (బ్రిటీష్‌ సూర్యుడని, చైనా 
సూర్యుడని, భారతదేశం సూర్యుడని___ వేరే ప్రత్యే 
కమైనవి లేవు కదా! అయితే ఒక్కొక్క దేశమువారు 
ఒక్కొక్క సమయములో ఆ సూర్యుని చూడవచ్చు. 
అందరూ ఒకేసారి చూడడానికీ సాధ్యము కానంత 
మాత్రమున వేరు వేరు సూర్యులుంటార ని భావించడం 
వెల్టితనము కదా! 


“శృతి” అనగా ఏమిటి? 


వేదములు విశాలమైన, అనంతమైన, అగాధ 
మైన అర్థములు కలిగి. ఉంటాయి. పూర్వము వేదము 
లను బోధించుటకు గురువులు చాలా కఠినమైన చర్యలు 
తీసుకొనేవారు. ఆనాడు గురువులు అంతటి కఠినమైన 
చర్యలను పాటించుట చేతనే వేదము ఇంతకాలము 
నిలువగలిగినది. ఇది (గంథస్వరూపంకాదు, శృతి, 
శృతి అనగా కేవలం వినికిడి చేతనే లభ్యమయ్యేటటు 
వంటిది, వేదము అనాదికాలం నుండి గురు శిష్య సరం 
పరగా వ్యాప్పిని చెందుతూ, అందుకుంటూ వస్తోంది. 
గురుపులు ఉచ్చరించటము, శిష్యులు తిరిగి అదేరీతిగా 
ఉచ్చరించటం, స్వర బద్ధముగా ఉచ్చరించాలి. ఆనౌటి 
గురువులు స్వార్ధరహితులు, పరిశుద్దహ్బుదయులు, పర్‌ 
తత్త్వ భావములు కలిగినవారు, (పేమతత్త్వ౦తో 
కూడినవారు, విద్యార్థుల అభివృద్ధి నిమితమె తమ 
జీవితములనే అంకితము గావించినారు. 


164 


ఆఅకెర పంచకం 


ఆనౌటి విద్యార్థులు ఆ శిక్షణకు కట్టుబడి తూ. చ. 
తప్పక నియమములను పాటించేవారు. ఆజ్ఞను 
ఉల్పంఘంచే విద్యార్థిని ఆ పరిసర [ప్రాంతమునకు 
రానిచ్చేవారు కాదు. అకార పంచక ఆరిష్టములు కలి 
గిన వ్యక్తిని గురువులు సహించేవారుకారు, అకార 
ముతో (ప్రారంభమయ్యే అరిష్ట ఫంచకంలో మొదటిది 
అలక్ష్యము, రెండవది అవి నయము, మూడవది 
అహంకారము, నాలుగవది అసూయ, ఐదవది అస 
భత - ఈ ఐదింటిని కూడినవాడు విద్యార్థిగా తగిన 
వాడు కాదు. అలక్ష్యము చేయకూడదు, అవినయము 
(ప్రకటించ కూడదు, అహంకారం అంతకంటే (ప్రమా 
దమైనది, అసూయ మహాపాపస్వరూపమైనది, ఇంక 
అసభ్యత. మానవుడుగా ఉండికూడా సమాజమునందు 
ఏ విశిష్ట భావముతో జీవించాలో, దానికి విరుద్ధముగా 
జీవించుటయే అసభ్యత, 

గురుకుల (ప్రాశస్స్యం 

వ్యాసులవారి దగ్గర అనేకమంది శిష్యులు 
వేదాధ్యయనము నిమి త్తమె చేరేవారు. అందులో 
మొదటివాడు వై శంపాయనుడు. ఇతను భక్తి శద్ధ 
అతో, వినయ విధేయతలతో గురువాజ్ఞను పాటించి 
తన జీవితమును సార్థకము గావించుకొన్న వ్యక్తి, 
ళళ సద్దుణంబులు, సద్బుద్ధి, సత్యనిరతి, భక్తి, (కమ 
శిక్షణ, కర్ణవ్యపాలనము *___ మున్నగునవి నేర్చు 
నదే విద్య, అట్టి విద్యను విద్యార్థి నేర్వవలయును, 
ఈ విధముగా గురువుదగ్గర వై శంపాయనుడు విద్యను 
నేర్చుకొని, తిరిగి తాను వేదమును బోధీంచే నిమి 
త్తమె ఒక గురుకులమును స్టాపించినాడు. గురుకుల 
మనగా అభ్యాసములచేత, (పత్యేక మైన నిబంధనలచేత 
ఏర్పడినదని భావిస్తారు. అదికాదు గురుకులము. గురు 
కులము అనగా గురువుగారి ఇల్లే శిష్యులకు నిలయం, 
గురువు భుజించునదే శిష్యులకు పసాదంగా ఇచ్చేవారు. 
ర్మాతింబవళ్ళు గురువుతోనే జీవితము గడిపేవారు. 


యాజ్ఞవల్కు్యూని విద్యాహంకార 0 


వెశంపాయుని గురుకులమునందు యాజ్ఞనల్కు 
డనే విద్యార్థి (ప్రవేశించినాడు. ఇతడు మహామేధావి, 
చురుకైన బుద్ధి గలవాడు, ఏనాటి విద్యలు ఆనాడే నేర్చి 
గురువులకు అప్పజెప్పేవాడు, అతని తెలివితేటలకు 
గురువు చాలా సంతపించేవాడు, ఇతని తెలివితేటలు, 
మేధా శక్తిని గూర్చి పదిమంది మాటలాడుకోనడం 
జరిగేది, ఈ హేతువు చేత యాజ్ఞవల్కు్యనకు అహం 
కారము చిన్న మొలకగా (పారంభమైనది. అహం 
కారము (ప్రారంభమయ్యేటప్పటిక, ఆతనిలో కొంత 
అలక్ష్యము కూడా (వవేశించినది. అలక్ష్యంతోపాటు 
అసభ్యతగూడా వచ్చిచేరుకొన్నది, .వెశంపాయనుడు 
ఇవన్నీ గురిసూవచ్చాడు. 


అనాటి గురువులు మంచికి శిష్యులకు (ప్రాణము 
లైనా ఇచ్చేవారు, దారితప్పి నడచటం, అవినయంగా 
(ప్రవర్తించడం, అ(ద్దతో చరించటం ఇటువంటి 
దుర్గ కణములు కలిగినవారిని చాలాకఠినంగా దండించే 
వారు, శిక్ష అనగా విద్య, కేవలము పుస్తకాలు 
చదువుటకాదు విద్య. గురువు ఆజ్ఞను శిరసావహించి, 
గురువు ఆజ్ఞాపించిన సూక్సు అన్నింటినీ మనసారా 
స్వీకరించడమే నిజమైన విద్య. ఇవన్నీ గుర్తించిన 
వైశంపాయనుడు ఒకనాడు యౌజ్ఞవల్కు్యని దగ్గరకు 
పిలిచి “యాజ్ఞవల్కా్య్యా! నీవు ఈ గురుకులములో 
చదువుటకు అర్హు డవుకాదు. తక్షణమే దీనిని విడిచి 
నీవు వెళ్ళిపోవలసినది. నీవు వెళ్ళిపోవుటయేకాదు, 
నేను ఇచ్చిన విద్యలన్నీ వెనుకకు తిరిగి ఇచ్చి వెళ్ళి 
పోవాలి” అన్నాడు. ఎంత _పేమతో విద్యలను శిష్యు 
నికి తాను అందించినాడో, అంతక రఠిన మైన వాక్కు 
అతో ఆ విద్యలన్నిటినీ తిరిగి వెనుకకు తీసుకొన్నాడు. 
తన అపరాధమును గుర్తించిన యాజ్ఞవ ల్కు్యుడు తాను 
నేర్చిన విద్యలన్నింటిని వమనం చేసినాడు, ఆ వమన 
మును “తిత్తరి పతులు” భుజించినాయి. ఆ పక్షులు 
ఈ వేదమును ఉచృ్భరించుట పాిరంభించినాయి, 


165 


తిత్తరిపకు ల నుండి వచ్చిన శబ్దములు కనుకనే దీనికి 
ళ్‌ తైత్సిరీ య సంహిత * అని “పేరు. 


(బహ్మసాం_పదాయం, 
ఆదిత సాంప్రదాయం 


వేదమునకు రెండు విధములైన సంపదాయ 
ములు ఉంటున్నాయి, ఒకటి (దిహ్మాసం! పదాయము, 
రెండవది ఆదిత నం పదాయము, యాజ్ఞవ ల్కురడు 
వమనము చేసిన దానికి (బహ్మసం(ప్రదాయము అని 
జీర వచ్చింది, దీనినే ఈ కృష్ణయజు ర్వేదము భో అని 
(>: 
అన్నారు, 


యాజ్ఞవల్కు డు తన దోషాన్ని తాను గుర్తించి 
గురువుగారి ఆజ్ఞను ఉల్లంఘించిన తప్పుచేత ఆహారపానీ 
యములు మాని కఠినమైన సూర్యోపాసన సలుపుతూ 
వచ్చాడు. సళ్చాత్తానమే (ప్రాయళ్చిత్తమని ఈ విధమైన 
(ప్రా య శ్చీ తాన్ని అనుభవిస్తూ వచ్చాడు. తరువాత 
సూర్యుడు (ప్రత్యతమై “వాజి' రూవమును ధరించి, 
“ నాయనా! గడచినదేదో గడిచిపోయింది. తిరిగి 
నీవు ఇట్టి దోషమును ఆచరించరాదు. ' గురుదోహం 
దైవదోహం' మహా(ప్రమాదం, నీవు జాగ తగా 
ఉండుము” అని తిరిగి వేదములను సూర్యుడే ఉపదే 
శించాడ్ము వాజిరూసంలో సూర్యుడు ఎందుకు (ప్రత్యక్ష 
మైనాడు ? యాజ్ఞవల్కు. ని పూర్వీకులు నిరంతరం 
అన్నదానం చేసేవారు, కనుకనే ఆ కుటుంబమునకు 
“వాజసం” అని “పేరు వచ్చింది. 


“వాజసం* అనే “పేరు రావడం చేతనే వాజి 
స్వరూపాన్ని ధరించి, ఈతనికి వేదోపదేశంచేసినాడు. 
దీనిక్రే “శుక్ల యజుర్వేదము * అని “పేరు వచ్చింది, 
“శుక్ల యజుర్వేదము”న కే వాజసనస్కందమని, ఆదిత్య 
ఖండమని 'పేర్లునచ్చినవిం సూర్యోపాసనచేత లభ్య 


మైనది కనుకనే దీనికి * ఆదిత్యస్కందము * అని, 
వాజసరూపములో (ప్రత్యక్షమై బోధించుటచేత ఇది 
వాజసస్కందమని ఈ విధముగా ఒక్కొక్క రూప 
మును ధరిస్తూ వచ్చింది. యజుర్వేదము రెండుగా 
విభజింపబడినది. 


ఆనాడు సూర్యోపాసనచేత సూర్యుని అను[గ 
హాన్నిపొంది, ఏది ఈ లోకమునకు (ప్రధానమైనది? 
అనీ విమర్శించుకొవి, విచారించుకొని, అన్ని విధ 
ములుగా పరిశీలనసల్సి, దేశానికి, సామాన్య మానవు 
లకు యాజ్ఞవల్కు (డు కర్తవ్య, కర్మలను బోధిస్తూ 
వచ్చాడు. “ఆనాడు నా కుటుంబీకులు అన్నదానము 
సల్చుటచేతనే కదా! ఈనాడు సూర్యుడు వాజసరూన 
మును ధరించివచ్చాడు ” అనుకొనినాడు, కనుకనే 
ఆనాటి నుండి తల్లి దండ్రుల సేన, గురుసేవ, అన్న 
దానము విధాన విషయములుగా గుర్తించుకొని 
యాజ్ఞవల్కు్యడు తన శిష్యులకు బోధిస్తూవచ్చాడు. 


(శ్రీవారి సందేశం 

విద్యార్థులారా ! 

వేసవితరగతులు ఏకాదశీ దినమున [ప్రారంభ 
మైనవి, తిరిగి ఏకాదశి దినముతో ఈ తరగతులను 
పరిపూర్ణము గావిస్తున్నాము. ఈ క్లాసులన్నీ ఏకాదశి 
(వతముగా మనము భావించాలి, ఈ (వపతములయందు 
అనేకమంది పెద్దలు, అనుభవజ్ఞులు హృదయపూర్వ 
కముగా మీకు అనేక విషయములను టోధిస్తూవచ్చారు, 
వారందరూ మీకు అంత సులభంగా చిక్కేవారు కారు, 
స్వామియైనా మీకు సులభంగా చిక్కినాడుకానీ, వారె 
న్వరూ మీకు చిక్కరు. ఆలాంటివారు వచ్చి, ఎంతో 
భక్తి | శద్ధలతో, హృదయపూర్వక మైన ('పేీనుతో మీకు 


166 


అనేక విషయములను బోధిస్తూనచ్చారు, మీరు చాలా 
భక్తి శ్రద్ధలతో వారు తెలిపిన విషయాలను స్వీకరిం 
చినారు, కేవలము స్వీకరించుట మాృాతము చాలదు, 
స్వీకరించినవి ఆచరించాలి. గురువుల ఆజ్ఞకాని, తల్లి 
దం(డ్రుల ఆజ్ఞకాని, పెద్దల ఆజ్ఞకాని మీరు అలక్ష్యము 
చేయకూడదు. ఆవినయముగా మెలగరాదు. వినయ 
విధేయులై మీరు విద్యలు స్వీకరించాలి, ఈ సదహెదు 
(a ర 

దినములు బోధించినవి పవిత్రమైన వేదాంత సారము, 
సకలశాస్త్ర, పురాణ, ఇతిహాసముల పమాణములను 
మధించి, ఆందించిన సుధానీధి. (పతీ విద్యార్థి సత్క_ 
ర్మలలో (ప్రవేశించాలి, సత్కర్మలు ఆచరించినప్పుడే 
చిక వది కలుగుతుంది. చిత కుది కలిగినప్పుడే జానసిది 

అవి అ వీ 0 by ధి 
లభ్యమౌతుంది, 


విద్యార్థులారా ! మీరు సమయము చిక్కి 
నప్పుడు “౯ (శవణం, కీర్తన 0, విష్టోఃస్మ కణం, 
పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమా 
త్మనివేదనం *”___ ఈ నవవిధ మార్గములలో ఏఒక్క 
మార్గాన్ని అనుసరించినా చాలు, భగవంతుడు నీ ధన, 
కనక, వస్తువాహనాదులు లేక నీ విద్యాసంపత్తులు ఏమీ 
చూడడు, కుల గోతములను విచారించడు, ఎవరు 
హృదయపూరితమైన ('పేమతో తన్ను ఆశస్తారో__ 
“ వారికి సన్నిధియై, పెన్నిధియె ఉంటాడు *, 
వాల్మీకి కుచేలుడు, (ధ్రువుడు, (ప్రహ్లాదుడు మున్నగు 
వారు ఇందులకు తార్కాణం, శబరికి ఏశక్రీ లేదు. 
కందమూలాదులు భుజించి చెట్లమొదల కూర్చుని, 
బుషులు బోధించే విషయాలను ఏకాగ్రతతో విన్న 
వ్యక్తి శబరి, ఏ కర్మలను ఆచరించినా, భగవత్‌ 
(పీత్యర్ణమనే భావనతో ఆచరిస్తూ వచ్చింది, శదిరిచేపిన 
సర్వకర్మలు తపస్సుగా మారిపోయినాయి, ధ్యానము 


అంే, కన్నులు మూసుకొని డొక్క_లకొట్టుకొంటూ 
ఏదోఫోటోకోనం కూర్చున్న ట్లుగా కూ ర్చోవడంకాదు, 
ఏ పనిచేసినా భగవత్‌ ధ్యానంగా నే ఉంటుండాలి, 
ఈ విధముగా మనం చేసేపనులన్నీ భగవంతునికో సం 
చేస్తున్నామనుకొన్నప్పుడు, చెడ్డపనులు మనము 
ఏమాత్రమూ చేయలేము, ఈ పవిత్రమైన స్నూతము 
లను మీ నే్మేతములందుంచుకొని, (కోత్రముల ద్వారా 


విన్న విషయములను హస్తము ద్వారా ఆచరించి, 

సమ్మిత హృదయాలుగా రూపొంది, భావి భారతోద్ధార 

కులుగా రాణిసారని నేను ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ నా 
(పసంగాన్ని నిరమిస్తున్నాను. 

శ్రీవారి దిన్యబోధ 

కి జాన్‌... 1990 

బృందావనం. 





(శ్రీకరుణొరసంబు నెబచిందెడి కన్లవవా(డ. సత్యమే 
వాకొనువాండు, వేదముల పార మెటీంగినవా(డు- 
దివ్య “ర 
త్నాకర”నంకశవార్నిధి సుధాకరు(డై విలపిల్లువా(డు_తత్‌ 
(పాకట సత్యసాయి భగవానుడు మాకు (బసన్నుడ 
యెడికా. 
పర్తి వసించువా(డు, సమవ ర్మిజయించినవా(డు. 
లోకముల్‌ 
క్రీ ర్రినినించువా(డు, హరికీర నలకావినిపిం చువా(డు_భ 
కార్చిని దుంచువా(డు కరుణాళ(డు నాఐడు సత్య 
సాయిః త 
న్మూర్తి నిచూపుగాక |! కను మోడ్చినయప్పుడు విప్పి 
నప్పుడుకా, 
ఆత(డే సత్యసాయి ౬. పరాత్పరుండు 
పర్తిసంవాసి - ” ఈశ్వరాంబాసుతుండు ” 
ధర్మ మభ్యుద్ధరింపగా = ధరణీయందు 
అవతరించిన . సకల భకావనుండు, 
_--వీరుభొట్ల సూర్యనారాయణ 
తాడేపల్లి గూడెం (ప, గో, జి 


167 


(పత్యక్ష దైవం 


(ప్రతి కొండ పె నీవె (ప్రతి గుండెలో నీవె 
(ప్రత్యక్షమైనిల్చు (పభుడవంట 

(పతి పువ్వులో నీవె; (పతి నవ్వులో నీవె 
స్నిగ్ధత్వమును నింప చేరుదంట 

(ప్రతి ఇంటిలో నీవె (పతి కంటిలో నీవె 
మార్గమ్ము చూపుచు మసలుదంట 

(పతి వేణువున నీవె; (పతి బాణిలో నీవె 
స్వర రూపమందుచు సాగుదంట 


అణువునణువున సూక్ష్మమై యమరుదంట 
ఆకసమ్మంటు ఘనరూస మందుదంట 
ఇన్ని ప్రాణుల నీవె యాడింతువంట 
సచ్చిదానం దమయమూర్తి , సత్యసాయి, 


_---తూర పాటి రాధాకృషమూరి , 
ణా a అని 
గుంటూరు, 


సాం పంచకం 


హరివో! శంభుడవో! (పజాపతివా! అల్లావాదువో! (కిన్తుగా 
ధరజన్మించినవాడవో! ఎరుగ నీతత్త్వ౦బు, సాక్షాద్దయా 
శరధింగా వినుతింతు నెప్పుడు, మనస్తాపంబులందీర్చు మో ! 
దురితోన్మూల మహత్త్వ సత్యపథ నిత్యోల్డాసి! సాయి(పభూ! 


అభిజాత్యంబు: లహంకృ్ళతుల్‌ , కుటిల వాగాడంబరంబుల్‌ , సదా 
విభవాలింగిత దుష్టవర్తనలు, నిర్వీర్య (పసంగాలు -ని 
త్యభయాందోళనలున్‌, జనపళయ సంథానములైసాగె- ని 
శుభనామంబింక దిక్కు మాకు నెపుడుకా కోభిల్లగా మానవుల్‌. 


ఏదోశక్తి దిగంతరాళములలో, నింపొంది, సర్వ (ప్రజా 
మోదంబిచ్చినమాడ్కి - నీ ఎడదలో (_మోగించునోంకారవా 
ణీ దివ్య (పభనిండె నారగుణ సందీప్తంబుగా ధ్మాతి- స 
త్యాదార్యంబుల (పోవు నివగుట కాదా! సత్యసాయి (పభూ! 


శాంతికి తావలమ్మయిన, సత్యపథమ్మును జూపి, నిత్య సం 
(కాంతులు వెల్లజేయుచు జగమ్మున = నిర్మల భక్తిమార్శ సి 
ధ్రాంతము దెల్పు ని హృదయ భామమునందున, దివ్యభావ రూ 
పాంతర దీప్తులల్లుకొనె- వాకొననేర్తునె? నీదు లీలలకజా 


మానవజాతికి కరణ, మానితమారము జూపుచున్న; ని 
నాననివాడు- సత్యమును గాననివాడు- దురూహజిక్కు న 
జ్ఞానిగనెంతు లోకమున- కామితముల్‌ సమకూర్చు ని కళా 
నూన విశేషముల్‌ దలతు నుల్లమునందున నెఫ్టు సాయిజీ ! 


షేక్‌ అలీ, మార్తూరు (పకాశం జిల్లా) 


148 


